చుఖభయంగ్తు ౭ 


శుభవాస్తు విశేషాలు 


వివిధ వాస్తు విశేషాల అవురూత గ్రంథం 


త్‌ో ఇఇ గ! 


విశ్వానికే వెలుగును చూపే ఆదిదంపతులకు... 
భక్తి ప్రపత్తులతో... 


సురేష్‌ సిద్ధాంతి 
రచయిత. 


వాస్తు విశేషాలు పుస్తకమును వ్రాయమని కోరి వాయించిన శ్రీ గోస్వామి గారు (చిక్కణ్ణ) కూర్లు (కొడగు), 
కర్నాటక వారికి, (ఈ పుస్తకమును కన్నడ బాషలో వ్రాయమని కోరారు. కన్నడ, తెలుగులో కూడనూ 
విడుదల చేస్తున్నాము). 

సూక్ష్మమైన విషయాలు ఓ నాల్గింటిని కలిపి చిన్న పుస్తకమును విడుదల చేయమని, అందరికీ అందుబాటులో 
వుంచేలా చూడమని కోరి పుస్తకానికి పునాది వేసిన శ్రీ మెడికుర్తి శ్రీహరి గారికి (యలహంక, బెంగళూరు). 
రచయితగా ప్రాణం పోసి, నా ప్రతి ఒక్క రచనకు తోడ్పాటును అందిస్తూ, నిర్మలచిత్తంతో, సంపూర్ణ 
హృదయంతో సహకారం అందించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మా జ్యోతిష గురువు శ్రీ గురుమూర్తి గారికి, 
పద్దతి, కట్టుబడి, వినయ విధేయతలు, సంపూర్ణంగా గల, నా ఆశయ సాధనకు సహాయ సహకారం 
అందించి, ఏ మాత్రం విసుగు, విరామం లేక తన సంపూర్ణ శక్తిని దారపోసి పుస్తకాన్ని తయారు చేస్తున్న మా 
డి.టి.పి. ఆపరేటర్‌ చిరంజీవి షేక్నావలికి, 

ముఖ్యంగా రచయితగా నన్ను ప్రోత్సహిస్తున్న మీకు. 


సందర్శించండి. 
www.subhavaastu.com 
ప్రపంచంలోనే 
పూర్తీగా వాస్తు వివరాలను, వ్లానులను, వివిధ భాషలలో 
వివరంగా విషయాన్ని 


అందించే 


అతిపెద్ద వాస్తు వెబ్‌సైట్‌ 


| ] 


25 సంవత్సరాలకు ముందు వాస్తు పేరు వినని వారు లెక్కకు మిక్కిలి. మరి నేడు వాస్తు పేరు తెలియదంటే 
ఆశ్చర్యపోతున్నాము. కారణం పుస్తకాలు. వాస్తు శాస్త్రంపై ఈ పుస్తకాలు రాకపోయివుంటే నేటికీ మనము వాస్తు 
శాస్త్రమును విని వుండక పోవచ్చును. వాస్తు శాస్త్రం పై నేను పరిశోధనలు చేయు కాలంలో అనేక ఆశ్చర్యకరమైన 
విషయాలు మరియు సంగతులు తెలిసినవి. ఉదాహరణకు 1992వ సంవత్సరములో ఒక వాస్తు శాస్త్రవేత్త గురించి 
వినడం జరిగినది. ఆయన మన ఆంధ్ర రాష్ట్రమునకు సంబంధించిన వారు. వీరి ద్వారా గృహమును, ఫ్యాక్టరీ, 
ఇతర ఆస్టులను పరిశీలింప చేయించుకోదలిస్తే ముందుగా 35 వేల రూపాయలు కట్టి టోకన్‌ తీసుకోవలసి 
వుంటుంది. టోకన్‌ తీసుకున్న తర్వాత రెండు నెలలకు కానీ వీరు గృహ పరిశీలనకు రారట. ఈ విషయం విన్న 
తర్వాత చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాను. 35 వేల రూపాయలంటే 1992వ సంవత్సరంలో చిన్న విషయం 
కాదు. శ్రీమంతులు మాత్రమే ఈయనను పిలువగలరు. ఇతరులు పిలవాలంటే సాధ్యం కాదు. 

ఇంత సొమ్ము తీసుకున్నందుకు ఈయన ఫలితాలను ఇస్తున్నాడో లేదో నాకైతే తెలియదు. కానీ వీరికున్న 
డిమాండ్‌ ఎవరికీ లేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే వీరు ఇంత వరకు వాస్తు శాస్త్రంపై ఒక 
పుస్తకమును కూడా రచించలేదు. ఒకానొక నాడు 1999వ సంవత్సరంలో నేను వాస్తు పనిపై కాక ఇతర వేరే 
కార్యక్రమముపై రాయలసీమలోని ఒక తాలూకాకు వెళ్లి వుంటిని. అక్కడ రోడ్లు వెడల్పు చేయాలి అని ప్రభుత్వం 
వారు తలచి రోడ్డు ప్రక్కన ఉన్న గృహాలను కొట్టి వేయడము జరిగినది. ఆ తర్వాత అక్కడ ప్రజలకు, ప్రభుత్వానికి 
పెద్ద గొడవనే జరిగినదట. ఆ గొడవకు మనస్థాపం చెందిన ఒక ఉన్నత అధికారి ఆత్మహత్య చేసుకోవడము జరిగి 
గృహాలను కొట్టివేసే కార్యక్రమము అర్థాంతరంగా ఆగిపోయినదట. ఒక శ్రీమంతుని గృహమును ప్రభుత్వ అధికారులు 
కొట్టి వేస్తున్న సమయంలో ఈ గొడవ జరిగి కొట్టివేత కార్యక్రమము ఆగిపోయినదని ఆ తాలూకా ప్రజలు 
అనుకుంటుండంతో ఆ గృహాన్ని చూడాలని తలచి నేను ఆ గృహమునకు వెళ్లాను. విషయం తెలిసిన ఆ గృహస్థులు 
నన్ను సాధరంగా ఆహ్వానించారు. 

వీరి గృహమునకు కొట్టివేత కార్యక్రమములో దాదాపుగా మూడు వేల రూపాయల నష్టం జరిగినదట. ఆ 
శ్రీమంతునికి ఇది ఒక లెక్కకూడా కాదు. ఏ శుభ లక్షణం వల్ల వీరి గృహము దగ్గరకు వచ్చే సమయంలో కొట్టివేత 
కార్యక్రమము ఆగినదో తెలుసుకోవడానికి చాలా తాపత్రయ పడ్డాను. చివరికి వారి గృహమును పరిశీలించడము 
జరిగినది. నేటి మన నవీన వాస్తు శాస్త్ర ప్రకారముగా వారి గృహము నమూనా గలదు. ఆ గృహములో ఏ దోషమూ 
కనిపించలేదు. ఈ గృహమును వాస్తు శాస్త్రవేత్తచే చూపించుకొని కట్టారా! లేక మీరే స్వంతంగా ప్లాన్‌ వేసుకున్నారా! 
లేక ఇంజనీరు వేసిచ్చారా అని అడిగిన దానికి వారు చెప్పిన సమాధానం ఇది. మేము 35 వేల రూపాయలు ఇచ్చి 
ఒక వాస్తు శాస్త్రవేత్తచే స్థల పరిశీలన కావించి గృహ ప్లానును ఆయనచే పొంది గృహ నిర్మాణం కావించామని 
మనము ఇంతకుముందు చర్చించుకున్న వాస్తు శాస్త్రవేత్త పేరు చెప్పారు. 

ఇంత పెద్ద సొమ్ము ఇచ్చినందుకు ఆ శ్రీమంతుణ్ణి ఆనాడు ఎంతో మంది జనం నిందించారట. అవివేకి, 
బుద్ధి లేని వాడు, దుబారా మనిషి, జ్ఞానం నశించింది, మూర్చుడు ఇలా తదితరములైన పదాలచే ఆయన 
నిందింపబడ్డాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. కేవలము ముందు జాగ్రత్త తీసుకున్నాడు. ఆయనకు వాస్తుపై 
విపరీతమైన మమకారము, నమ్మకము. తర్వాత ఆయనను నిందించిన ప్రజలే నేడు ఆయనను తెలివైన వాడు, 
అదృష్టవంతుడు, ముందు చూపు గలవాడు, జ్ఞాని, ఇత్యాది పదములచే పొగుడ్తున్నారట. ఈ విషయాలన్నియూ 
నేను వెళ్లినప్పుడు ఆ శ్రీమంతుడు నాకు తెలిపాడు. చూడండి సార్‌! ఆనాడు నన్ను తలోమాట అన్న ప్రజలే నేడు 
నన్ను ఆకాశానికి ఎత్తుతున్నారని, ఆనాడు నేను తీసుకున్న ముందు జాగ్రత్తకు నేడు నాకు ఎంతయో మంచి 
జరిగినదని, ఎందరో ప్రజలు లక్షల్లో పెట్టుబడులు పెట్టి నిర్మించిన గృహాలన్నియూ కొట్టివేత కార్యక్రమములో 
కోల్పోయారని, వారిలో కొందరు వాస్తు చూపించుకున్నారు, ఇంకొందరు వాస్తు ఏ మాత్రం చూడక గృహ 
[షక కావించారని, వాస్తు చూపించుకొని నిర్మించిన గృహస్థులు ఏ మాత్రమూ వాస్తు జ్ఞానము, పరిపక్వత జ! 


వాస్తు శాస్త్రవేత్తలమని చెప్పుకొనే వారిచే గృహాలను పరిశీలింప చేయించుకొని ప్లాన్లను పొందారని, ఆనాడు నేను 
వెనకాముందు చూడక వేల రూపాయలు పోసి ఆ వాస్తు శాస్త్రవేత్తను ఆహ్వానించానని, గృహ నిర్మాణము అయిన 
తర్వాత అందులోకి నేను చేరినప్పటి నుంచి నేటి వరకు నేను ఎక్కువుగా బాధపడిన సంఘటనలు జరుగలేదని, 
ఇన్ని వేలు పోసి వాస్తు శాస్త్రవేత్తను పిలిపించినందుకు నేను ఏనాడు బాధ పడలేదని, ఇంకాస్త ఎక్కువ సొమ్ము 
ఆయన అడిగిననూ భవిష్యత్తులో కట్టబోయే నిర్మాణాలకు ఆయనచే మాత్రమే పరిశీలింప చేయించుకుంటానని ఆ 
శ్రీమంతుడు తెలిపాడు. 

వాస్తు శాస్త్రమును పాటించినందువల్ల ఎవరూ, ఎప్పటికీ మోసపోరు అను ప్రగాఢ విశ్వాసము నాకున్నది. 
అయితే వాస్తు శాస్త్రవేత్తను ఎన్నుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో పొరపాటు 
చేసినచో జీవితాంతము బాధ పడాలి. ఇది 2006వ సంవత్సరము. ఆ శ్రీమంతుని గృహము నేటికీ అలాగే 
ఉండిపోయింది. కొట్టివేత కార్యక్రమము పూర్తీగా ఆగిపోయినది. చూశారా! వాస్తు శాస్త్రమును నమ్మినందుకు 
ఆయన లాభం పొందాడో లేక ౩5 వేల రూపాయలు ఇచ్చి నష్టపోయాడో మీ ఆలోచనకే వదిలి వేస్తున్నాను. 

(2006వ సంవత్సరము జూలై చివరి వారంలో నేను 35 వేల రూపాయలు తీసుకొనే వాస్తు శాస్త్రవేత్తను 
బెంగుళూరులో ఒక మిత్రుని మామగారి ఇంటిలో కలవడము జరిగినది. నేను వాస్తు శాస్త్రవేత్తను అనే విషయము 
ఆయనకు తెలియదు. నేను కూడా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాను. అయితే ప్రస్తుతము ఆయనకు పూర్వం 
ఉన్నంత డిమాండు లేదు. ఆయన గారు అక్కడ మాట్లాడుతూ వాస్తు శాస్త్రవేత్తలు విపరీతంగా పెరిగారు, మరియు 
కాల ప్రభావము కూడా కావచ్చును. ఇంతకుముందు ఉన్నంత బిజీగా ప్రస్తుతము లేనని బాగా నిదానముగా 
అందరితో మాట్లాడారు. వేలలో వాస్తు పుస్తకములు వస్తున్నాయని తెలుపుతూ ప్రస్తుతము మార్కెట్‌లో లభిస్తున్న 
“శుభవాస్తు” పుస్తకము జన ప్రాచుర్యం పొందినదని, చాలా సరళమైన బాష రచయిత వాడాడని తెలిపారు. 
ఆనాడు నేను పొందిన సంతోషము అంతా ఇంతా కాదు. ఒక గొప్ప వాస్తు శాస్త్రవేత్తచే పొగడబడ్డానని పొంగిపోయాను. 


“శుభవాస్తు” పుస్తకమును రచించినది నేననే విషయం ఆయనకు ఏ మాత్రం తెలియదు. నిజంగా నా జీవితంలో 
ఇది మరిచిపోలేని సంఘటనగా మిగిలింది.) 

వాస్తు శాస్త్రము ఈనాటిది కాదు. పూర్వ కాలము నుండియే వాస్తు శాస్త్రము వాడుకలో ఉన్నది. గృహాలను 
వాస్తు శాస్త్ర రీత్యా నిర్మించుకోండి. ఒకవేళ మీరు వాస్తు శాస్త్రమును నమ్మకపోయినా ఎలాగూ గృహమును 
నిర్మించుకుంటున్నారు కదా! వాస్తు శాస్త్ర రీత్యా గృహ నిర్మాణాన్ని కావించండి. మనశ్శాంతి గల జీవనము 
తప్పకుండా లభిస్తుంది. శుభమస్తు. 


. వాస్తు శాస్త్ర అవగాహన 


. వాస్తు గురించి క్లుప్తంగా 


. వాస్తు శాస్త్ర పురాణము 


. వాస్తులో శాస్త్రీయత వుందా? 


. వాస్తు ఎవరికి పని చేస్తుంది. 


. పంచభూతాలు - వివరణ 


10. వాస్తు విశేషాలు 


11. 
12. 
18. 
14. 
15. 
16. 
lore 
18. 
19. 
20. 
21. 
22, 
28. 
24. 


25. 


ఈశాన్యము 
తూర్పు 
ఆగ్నేయము 
దక్షిణము 
నైరుతి 
పశ్చిమము 
వాయవ్యము 
ఉత్తరము 
వీధులు 
తూర్పు వీధి 
దక్షిణ వీధి 
పశ్చిమ వీధి 
ఉత్తర వీధి 
వీధిపోట్లు 


ఈశాన్య వీధిపోటు 


26. 


PT 


28. 


29 


30. 


31. 


32. 


89. 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


438. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


తూర్పు ఈశాన్య వీధిపోటు 
తూర్పు వీధిపోటు 

తూర్పు ఆగ్నేయ వీధిపోటు 
ఆగ్నేయ వీధిపోటు 

దక్షిణ ఆగ్నేయ వీధిపోటు 
దక్షిణ వీధిపోటు 

దక్షిణ నైబుతి వీధిపోటు 
నైరుతి వీధిపోటు 

పశ్చిమ నైరుతి వీధిపోటు 
పశ్చిమ వీధిపోటు 

పశ్చిమ వాయవ్య వీధిపోటు 
వాయవ్య వీధిపోటు 

ఉత్తర వాయవ్య వీధిపోటు 
ఉత్తర వీధిపోటు 

ఉత్తర ఈశాన్య వీధిపోటు 


గృహములో బరువులు ఉంచు పద్ధతి 


దిక్సూచి - వాడకం 

మీ ఇల్లు బంగారం కావాలి 

మీ గృహం కళకళలాడాలి 
ఫ్యాక్షనిజం - వాస్తు 
గౌరవనీయ ప్రభుత్వాలకు విజ్ఞప్తి 
రక్తధానం చేయండి 

దయచేసి చెట్లు పెంచండి 


కొలిచిన వారికి కొలిచినంత, కోరిన వారికి కోరినంతలాగా ఆ భగవంతుని సృష్టిలోని ఒక శాస్త్రమే ఈ 
వాస్తు శాస్త్రము. నేటికీ వివిధ శాస్తాలలో నిష్టాతులైన నిపుణులు సైతం వారు సాధించిన ఎన్నో విజయాలను 
పక్కన పెట్టి భగవంతుని శక్తిని ఎన్నో రీతులా తలుస్తున్నారు. ఉదాహరణకు మంచి పేరు సంపాదించుకున్న 
హృద్రోగ నిపుణులు దాక్టర్‌ అజయ్‌ శర్మ, ముంబాయి వారు ప్రతి ఒక్క విషయానికి భగవంతున్ని ముడి పెట్టరు. 
తన స్వశక్తిని సంపూర్ణంగా నమ్ముతారు. ఈయన నిపుణుడైన వైద్యులు. వీరి సంపాదన అంతా కోట్ల రూపాయల్లోనే 
వుంటుంది. చివరికి ఒక పేషెంట్‌ విషయంలో నాకు డాక్టర్‌ గారికి పెద్ద చర్చ జరిగినది. చివరికి డాక్టర్‌ గారు ఏ 
విషయమైనా భగవంతుని దయ లేనిది జరగదు అని ఒప్పుకోవలసి వచ్చింది. అలాగని రోగము వస్తే వైద్యున్ని 
సంప్రదించకుండా ఉండలేము కదా! మన పని మనదే. విధి పని విధిదే. ఈ డాక్టర్‌ గారికి వాస్తు శాస్త్రంపై ఎంత 
మాత్రమూ విశ్వాసము లేదు. రాలి పడేంత డబ్బు ఆయన దగ్గర వుంది. అయితే ఈయన గృహము నిర్మించే 
సమయంలో ఈయన సతీమణి గృహాన్ని వాస్తు శాస్త్ర రీత్యా నిర్మింప చేసింది. చివరికి సుదీర్హ చర్చ తర్వాత దాక్టర్‌ 
గారు వాస్తు శాస్త్ర బెన్నత్యాన్ని గుర్తించారు. మరియు చివరికి ఒప్పుకున్నారు. ఏదైతేనేం వారికి మరియు నాకు 
దాదాపుగా రెండు గంటల సమయము వ్యర్థమైంది. దాక్టర్‌ గారు ఇంత సమయాన్ని మాటల కోసం మరియు ఇతర 
శాస్త్రం కోసం చర్చించడాన్ని డాక్టర్‌ గారి పి.ఎ. కూడా నమ్మలేక పోయారు. నేను బయటకు వచ్చే సమయంలో 
పి.ఎ.గారు నాతో ఒక మాట మాట్లాడుతూ ఇంత బిజీ డాక్టర్‌ ఇంత సమయాన్ని వ్యర్థం చేయడము నా అనుభవములో 
ఇదే మొదటిసారని తెలిపారు. 

దీన్ని బట్టి మనకు ఒక విషయము అర్థమవుతుంది. నమ్మని విద్యావంతుల ముందు కూడా చర్చ సాగడము 
జరిగితే వాస్తు శాస్త్ర బెన్నత్యం తప్పకుండా బయటకు వస్తుంది. ఈ వాస్తు శాస్త్రం నిరూపితమైనది. నమ్మిన వారికి, 
నమ్మని వారికి ఎవరికైననూ శాస్త్రం తప్పకుండా పని చేస్తుంది. నమ్మకంతో శాస్త్రమునకు పని లేదు. ఎంత మందిని 
నమ్మించగలము, లేక నమ్మించ లేము అనే విషయము ప్రక్కన పెడితే వ్యక్తిగతంగా ఎంత మందిని కలిసి వారిని 
ఒప్పించగలము మరియు వారిచే వాస్తు శాస్త్రాన్ని పాటింప చేయగలము అనే విషయము విపరీతమైన సమయ 
వ్యర్థాన్ని కలిగి ఉన్నది. మనకున్న సమయము చాలా తక్కువ. ప్రతి క్షణము వాడుకోవాలి. ధనాన్ని వ్యర్థం చేసినా 
సంపాదన చేసుకోవచ్చు. కానీ కోల్పోయిన సమయాన్ని మాత్రం వెనుకకు తెచ్చుకోలేము, తిరిగి సంపాదించలేము. 
అందుకే వాస్తు శాస్త్రము అంటే నమ్మని వారి గురించి కాసేపు పక్కన పెడదాము. ప్రస్తుతము మనము విజ్ఞులైన 
మీలాంటి వారితో మాత్రమే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుందాము. 

వాస్తు శాస్త్రంను పాటిస్తే మనకు ఏమైనా ప్రయోజనము ఉందా? అనే విషయము చాలా మంది మదిలో 
తొలుస్తూ వుంటుంది. వాస్తు పాటిస్తే ఎంత వరకు బాగుపడగలము. లాభమేమిటి. దీనివల్ల ధన నష్టము ఎంత 
వుంటుంది. ఇత్యాది విషయాలను ఆలోచన చేస్తే... 

వాస్తు పాటించడం వల్ల మీకు మనశ్శాంతి జీవితము లభిస్తుంది. మీరు చేయు పనుల్లో అభివృద్ధి కనిపిస్తుంది. 


ఈ రెండు విషయాలే వాస్తు ఫలితాలుగా మనము గమనించాలి. ప్రపంచంలోనే కుభేరులంతటి ధనవంతులు 
సైతం మనశ్శాంతిని కోల్పోయి వివిధ రకాలైన సమస్యలతో బాధ పడుతున్నారు. వీరికి కావలసింది ధనమో, 
భవంతులో, ఆస్టులో కాదు, మనశ్శాంతి కావాలి. ఇటువంటి వారు వాస్తు శాస్త్ర రీత్యా నిర్మాణమైన గృహములో 
నివసిస్తే వీరికి తప్పకుండా మనశ్శాంతి ఏర్పడుతుంది. 

ఒక కుటుంబంలో ముగ్గురు కుమారులు వున్నారు. వారు ఉన్న గృహము వాస్తు శాస్త్ర రీత్యా నిర్మింపబడలేదు. 
ముగ్గురు కుమారులు సోమరులై బజారులు తిరగడం పోకిరీలుగా తయారు కావడము, జులాయి పనులు చేయడము, 
సమయమును వ్యర్థంగా గడపడము జరుగుతుంటుంది. అయితే వీరి మనస్సులో ఒక భావన మాత్రమూ మిగిలిపోయి 
వుంటుంది. చాలా మంది ఏదో ఒక వ్యాపారమో, ఉద్యోగమో, వృత్తి ద్వారానో అభివృద్ధి చెందుతూ వున్నారు. 
మేమెందుకు ఇలా అయిపోయాము అని మదన పడుతూ వుంటారు. ఇటువంటి వారి గృహము వాస్తు శాస్త్ర రీత్యా 
సవరణ కావిస్తే వారి కోరికలు తప్పకుండా తీరుతాయి. జీవన భృతి లభిస్తుంది. పెంకి తనం పోయి సమాజంలో 
బాధ్యత గల పౌరులుగా జీవనాన్ని కొనసాగిస్తారు. ఇది వాస్తు మను సని; 

వాస్తు శాస్త్ర రీత్యా గృహాన్ని నిర్మింప చేసుకుంటే ఎవరు ఏ పనిలో వున్నా వారికి అభివృద్ధి తప్పకుండా 
కానవస్తుంది. ఈ విషయాన్ని మనము ప్రత్యేకించి దృష్టిలో వుంచుకొని మన గృహాలను వాస్తు శాస్త్ర రీత్యా 
నిర్మాణము కావించుకోవడము ఉత్తమమని తెలుసుకోవడము ఉపయోగిస్తుంది. 

వాస్తు శాస్త్రంపై పూర్తీగా అవగాహన కలగాలంటే 1, 2 కాగితాల వల్ల సులభ సాధ్యం కాదనే విషయము 
మీకు స్పష్టంగా తెలుసును. అయినా మనమిక్కడ ఓ చిన్న ప్రయత్నాన్ని చేశాము. 

పుస్తకము చేతిలో పట్టుకున్న తర్వాత ఆద్యంతము ఉత్సాహంగా చదివేలా రచయిత జాగ్రత్తలు తీసుకోవాలి. 
ప్రత్యేకించి పుస్తకమంతయూ శాస్త్రం పైననే నడుస్తూ వుంటే చదువు వారికి కాస్త ఇబ్బందిగా వుండవచ్చు లేదా బోర్‌ 
కొట్టడములాగా ఉండవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని “శుభవాస్తు పుస్తకమును రచించడము జరిగినది. అందుకే 
కాబోలు ఊహించిన దాని కన్నా ఎన్నో రెట్లు “శుభవాస్తు” పుస్తకాలు అమ్ముడు పోయాయి. చదివిన వారందరూ 
అనేక రీతుల్లో పొగడటం జరిగినది. వెయ్యికి ఒకరిద్దరు మాత్రం పుస్తక రచన నచ్చలేదని తెలిపారు. సహజంగా 
పదికి ఒకరు లేదా ఇద్దరు పుస్తకాన్ని నప్పకపోవచ్చు. అయితే మీరెంతో ఇష్టపడే “శుభవాస్తు వాస్తు పుస్తకానికి 
వెయ్యికి ఒకరు లేదా ఇద్దరు అసంతృప్తిని తెలియ పరిచారు. అయితే ఈ అసంతృప్తి అనునది చాలా తక్కువ 
మోతాదులో వుండడము గమనించదగ్గ విషయము. ఎక్కువ శాతము ప్రజలు మాత్రం ఒక విషయాన్ని చాలా 
స్పష్టంగా తెలిపారు. అదేమిటంటే 527 పేజీలు గల పుస్తకాన్ని ఇంత తక్కువ ధరలో ఎలా ఇచ్చారని మరియు 
విషయము చాలా స్పష్టంగా అర్థమైందని ధన్యవాదములు తెలుపుకున్నారు. ఇంతకంటే ఏ రచయితకైనా ఇంకేమి 
కావాలి. ప్రతి రోజూ మనము తినే ఆహారంలో ఒక రోజు అయిననూ ఉప్పు లేదా కారము ఎక్కువ తక్కువ 
కావడము జరగదా! అలాగని ప్రతి దినమూ ఆహారాన్ని త్యజిస్తున్నామా? పుస్తకము అన్న తర్వాత ఒక విమర్శకుడైనా 
వుండడము మంచిదని నా భావన. 


పూర్వ కాలం అనగా రాజుల కాలం నుంచే వాస్తు వాడుకలో ఉంది. అయితే అప్పట్లో ఇప్పుడున్నంత 
సమాచార విప్లవం లేదు. కేవలం రాజులు, చక్రవర్తులు, ధనవంతులు మాత్రమే వారికి సమాచారం అందే 
అవకాశం ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వాస్తు గురించి తెలుసుకొని పాటించడం జరిగింది. మిగిలిన జనులు 
ఈ అవకాశాన్ని వాడుకోలేక పోయారు. అయితే కాలగర్భంలో ఎన్నో మార్పులు సంభవించి రాజులు, 
రాజ్యాలు పోయాయి. ప్రజాపరిపాలనలు వచ్చాయి. దీనివల్ల ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్యం లభించింది. ఇది 
ఒక కారణము, తరువాత సమాచార విప్లవం వల్ల ప్రజలందరికి వాస్తు గురించి పరిచయమయింది. అసలు 
వాస్తు అంటే ఏమిటి ? ఇది తెలుసుకోవడానికి ముందు పంచభూతాల గురించి కాస్త మనకు అవగాహన 
కలగాల్సి ఉంది. ఈ పంచభూతాల గురించి తరువాత పేజీలలో తెలుసుకుందాము. ఒక స్థలము గాని ఒక 
నిర్మాణము గాని వాస్తురీత్యా ఉన్నట్లయితే ఆ స్థలములోగాని, ఆ నిర్మాణములో గాని ఉన్నవారు అభివృద్ధి 
చెందగలరు. వాస్తుపట్టు లేని గృహము ఆ ఇంట నివసించువారికి అభివృద్ధిని కలిగించడం ఎంతో కష్టము. 
ఇక్కడ ముందుగా వాస్తు అనే పదానికి సరైన నిర్వచనము ఇవ్వడము చాలామందికి కష్టముగా ఉంది. 
ఉదాహరణకు 'కష్టము” అనే పదానికి అర్థము బాధ, నొప్పి అని చెప్పుకోవచ్చు. అలాగే వాస్తు అనే పదానికి 
సరైన నిర్వచనము ఇవ్వవలసి ఉంది. ఇక్కడ నావరకు నా నిర్వచనము వాస్తు అంటే “అభివృద్ధికి అనుకూలమైన 
నిర్మాణము”. ఇంకొక నిర్వచనము కూడా ఇస్తున్నాను. “మనశ్శాంతిని ప్రసాదించే నిర్మాణము”. అనగా వాస్తు 
రీత్యా నిర్మించిన గృహమునందలి నివసించు వారికి కలిగించే మానసిక (ప్రశాంతత. 

మానసిక ప్రశాంతత లేని వారికి ఎన్ని ఉన్నా ఏమీ లేనట్లే. మనస్సు ప్రశాంతంగా ఉన్నవారి కన్నా 
గొప్పవారెవరు ! ధనము ఎప్పటికీ మానసిక శాంతిని ఇవ్వలేకపోవచ్చు. ప్రతి ఒక్కదాన్ని ధనముతో 
కొనలేము. ధనముతో కొనలేనివి ఎన్నో ఉన్నాయి. ఉదా: అమ్మ (ప్రేమ. తల్లి ప్రేమ అన్నిటికన్నా 
స్వచ్చమైనది. ముఖ్యంగా వాస్తు వేపే పని ఏమంటే తృప్తికరమైన జీవితాన్ని మీకు అందించే పనిని తను 
తీసుకుంటుంది. ఉదా: ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కలెక్టర్‌ కావాలని ఎంతో ఆశపడి అహర్నిశలూ (శ్రమించి 
చదువుకుంటాడు. ఇటువంటి వ్యక్తి వాస్తుశాస్త్ర రీత్యా నిర్మాణమైన ఒక గృహంలో వున్నప్పుడు అతని కోరికలు 
ఫలించేలా ఆ గృహం యందు గల వాస్తు అతనికి సహాయం వసి విజయాన్ని అందించును. 

ఒక వ్యాపారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి స్పెక్యులేషన్‌కు సిద్ధమవుతాడు. మంచి వాస్తు పట్టుగల 
గృహము యందు ఈ వ్యాపారి వున్నచో అతనికి ఏ మాత్రం నష్టం రానీయక లాభం వచ్చే లాగున ఆ 
గృహము యందలి వాస్తు అతనికి సహకరిస్తుంది. ప్రజలకు ఇంతకంటే ఇంకేం కావాలి? 

మంచి వాస్తు పట్టు గల గృహం యందు నివశించు గృహస్థులకు ఉన్నతమైన జీవితాన్ని అందించి, 


సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించేలా చేసి మనశ్శాంతి జీవనాన్ని ప్రసాదిస్తుంది. అంతేగానీ వాస్తు పట్టుగల 
గృహం యందు నివశించు వారు మహారాజులౌతారనో లేదా (పైసిడెంట్‌ అవుతారనో చెప్పడం సరైన పద్దతి 


టా. 


కాదు. 


కొందరు వాస్తు అనేది లేదని వాదిస్తారు. వారికి నేను సూచించేది ఒకటే. ఎలాగూ గృహం నిర్మిస్తున్నారు 
కదా. నిర్మించేదేదో వాస్తు శాస్త్రరీత్యా నిర్మాణం కావీంచండి. దీని వల్ల మీకొచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదు. 


వాస్తు శాస్త్రరీత్యా గృహ నిర్మాణం జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు మానసిక శాంతి పుష్కలంగా లభిస్తుంది. 
ఈ విషయాన్ని గుర్తుంచుకొని వాస్తుశాస్త్రరీత్యా నిర్మాణాలు సాగించాలని నా సలహా, విజ్లపి. 


el 
వాస్తు శాస్త పురాణము 


పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పు తిప్పలు పెట్టుచుండెను. 
అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం 
నుండి రాలిన ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం 
ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు 
భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సర్వలోక పితామహుడు అయిన (బ్రహ్మ, దేవతలను 
ఊరడించి ఆ భూతమును ఆధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. (బ్రహ్మదేవుని ఆనతి 
ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి ఆధోముఖంగా క్రిందకు పడవేశారు. 

ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైబుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ 
కోణాలందు బాహువులు వుండునట్లు అధోముఖంగా భూమిపై పడింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై 
ఈ విధంగా కూర్చున్నారు. 


శిరస్సున 

దక్షిణ నేత్రమున 
వామనేత్రమున 
దక్షిణ శోత్రమున 
వామ శోత్రమున 
ఉరస్సున (వక్షమున) 
దక్షిణ స్తనము 

వామ స్తనమున 
దక్షిణ భుజమున 
వామ భుజమున 
దక్షిణ బాహువున 
వామ బాహువున 
దక్షిణ పార్వకామున 
వామ పార్వ్వకామున 
ఉదరమున 

దక్షిణ ఊరువున 


శిఖీ (ఈశ) 

పర్జన్య 

దితి 

జయంత 

జయంత 

ఇంద్ర, అపవత్స, అప, సర్ప 
అర్యమా 

పృథ్వీధర 

ఆదిత్య 

సోమ 

సత్య, భృశ, ఆకాశ, అగ్ని పూషా 
పాప యక్ష రోగ, నాగ, ముఖ్య, భల్లాట 
వితధి, గృహక్షత 

అసుర, శేష 

వివస్వాన్‌, మిత్ర 

యమ 


వామ ఊరువున వరుణ 

గుహ్యమున ఇంద్ర జయ 

దక్షిణ జంఘమున గంధర్వ 

వామ జంఘమున పుష్పదంత 

దక్షిణ జానువున భృంగరాజ 

వామ జానువున సుగీవ 

దక్షిణ స్పిచి - మృగబు 

వామ స్పిచి - దౌవారిక 

పాదముల యందు- పితృగణము 

ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని 
తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే “వాస్తు పురుషుడు గా సృష్టిగావించాడు. 

భాద్రపద బహుళ తదియ, మంగళవారం, కృత్తికా నక్షత్రము, వ్యతీపాత యోగము, భద్రనా కరణము 
గుళకతో కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు. ఏ అపకారం చేయని నాపై అధిష్టించి ఈ దేవతలు 
పీడించుచున్నారు. వీరి నుండి నన్ను కాపాడమని వాస్తు పురుషుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. 

అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి “వాస్తుపురుషా ! గృహములు నిర్మించునప్పుడు, త్రివిధమయిన గృహ 
ప్రవేశ సమయములందు, గ్రామ, నగర, పట్టణ, దుర్గ, దేవాలయ, జలాశయ, ఉద్యానవన నిర్మాణ సమయములందు 
ముందుగా నిన్నే పూజిస్తారు. అలా పూజించని వారికి దరిద్రముతో పాటు అడుగడుగునా విఘ్నములు చివరకు 
మృత్యువు కూడా సంభవించు” నని వాస్తు పురుషునికి వరమిచ్చాడు. 

అంతేగాక వాస్తు పురుషుని పై అష్టదిక్కులలో వున్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థలాలలో 
నివసించే దేవతలు వారి వారి విధులు నిర్వహించుట వలన గృహస్థులకు సర్వ సుఖములు, సత్ఫలితాలు కలుగునట్లు 
ఆశీర్వదించాడు. 

బ్రహ్మదేవుని ఆశీస్సుల ప్రకారము : ఈశాన్యమున - ఈశ్వరుడు (ఈశ), ఆగ్నేయమున - అగ్ని 
నైబుతిన - నిర్భతి, వాయువ్యమున - వాయువు, తూర్పున - ఆదిత్యుడు, దక్షిణమున - యముడు, పశ్చిమమున 
- వరుణుడు, ఉత్తరమున - కుబేరుడు. అష్ట దిక్కులలో అధిష్టించిన ఈ దేవతలు తృప్తి చెందే విధంగా 
నిర్మణక్రమం ఉంటే ఆ గృహంలో నివసించే వాళ్ళు సర్వసుఖ సంపదలను పొందుతారు. ఇదీ వాస్తు - పురాణం. 

ఈశాన్యములో పూజలు, పవిత్ర కార్యములు, ఆగ్నేయమున అగ్నిదేవునికి సంబంధించిన వంటావార్పు, 
నైబుతిన ఆయుధ సామగ్రి, వాయువ్యమున స్వతంత్రా భిలాష చిహ్నములు, తూర్పున ఆదిత్యునికి ప్రీతికరమైన 
పనులు, యమస్థానమైన దక్షిణము శిరస్సు ఉంచి నిద్రించుట, కుబేర స్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేలుకొనుట, 
వరుణ స్థానమైన పశ్చిమాన పాడిపశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు తృప్తిని 
కలిగిస్తాయి. ఈ సారాంశాన్ని “వాస్తుశాస్త్రం నియమాలు మనకు వెళ్ళడిస్తాయి. 

గృహనిర్మాణాలు చాలా రకాలు. వీటిలో మనుష్వోపయుక్తములు, పశువులకు సంబంధించిన నిర్మాణాలు, 
పక్షులకు సంబంధించిన నిర్మాణాలు, దేవతలకు సంబంధించిన నిర్మాణాలు ఇలాగ అనేక విధాలుగా ఉన్నాయి. వాస్తు 


WM 


శాస్త్ర కర్తలు నిర్మాణాలను ముఖ్యంగా 4 భాగాలుగా విభజించారు. 1) సాధారణ మనుష్య నివాసములు 2) ప్రభు 


నిర్మాణములు 8) దేవతా నిర్మాణములు 4) సర్వ సాధారణ ప్రజోపయోగ నిర్మాణాలు. సామాన్యంగా ప్రతి గృహస్థులకు 
అవసరమైన సదుపాయములను గురించి మార్పులతో నిర్మాణాలు చెప్పబడియున్నవి. 


మన భారతదేశంలో పూర్వ కాలం నుండి అనేక మూఢ నమ్మకాలు పుడుతూ, పెరుగుతూ 
వర్ధిల్లుతున్నాయి. ఇప్పటికీ మీరు గమనించే ఉంటారు. బయటకు వెళ్ళే సమయంలో ఇంట్లో ఎవరైనా తుమ్మితే 
కాసేపు కూర్చొని వెళ్ళమని పెద్దలంటూ ఉంటారు. పిల్లి ఎదురొస్తే మంచిది కాదని, బయటకు వెళ్ళు నప్పుడు 
భర్తను కోల్పోయిన స్త్రీ ఎదురౌతే అశుభమని ఇలా రకరకాలుగా మూఢ నమ్మకాలు (ప్రబలి రాజ్యాలేలుతున్నాయి. 


విదేశాలలో పిల్లులను ఇంటిలోనే పెంచుకుంటూ అనేక విధాలా ముద్దుచేస్తూ సమయం గడుపు 
తుంటారు. కొన్ని దేశాలలో బయటకు వెళ్ళునప్పుడు పిల్లి ఎదురౌతే ఎంతో శుభమని తలుస్తారు. ఇది ఆ 
దేశస్థుల మూఢనమ్మకాలు. మరి మనదేశ మూఢనమ్మకము సరైనదా? ఆ దేశ మూఢనమ్మకము సరైనదా! 
మూఢ నమ్మకము పేరే మూఢము. మూఢము అనగా ఒక అర్థము “మూర్ధము” అని కూడా ఉంది. శాస్త్రీయత 
లేనిదే ఏదైననూ నమ్మకము, అపనమ్మకము, మూఢనమ్మకము కిందికే వస్తాయి. ఏకో కొన్ని ఉదాహరణలు 
పట్టుకొని కొందరు చేసిన దుష్ప్రచారాలవల్ల ఎన్నో విషయాలు ఇప్పటికీ మూఢ నమ్మకాలుగా 
వర్థిల్లుతున్నాయి. విద్యలేనిచోట ఇటువంటి నమ్మకాలు మూఢత్వాన్ని సంతరించుకొని మూఢనమ్మకాలుగా 
పాలిస్తున్నాయి. మన దేశంలో విద్యావంతులు తక్కువ. కావున మూఢనమ్మకాలు ఎక్కువగా ప్రబలి (ప్రజలను 
అశాంతతకు గురిచేస్తున్నాయి. పెద్దలు కొన్ని విషయాలను నేరుగా తెలుపలేక ఒక నమ్మకము క్రింద 
చెప్పడంతో ఆ విషయాన్ని ఆచరించడం జరుగుతూ వస్తూంది. ఉదాహరణకు ఉదయం లేవంగానే కుడిచేతి 
ప్రక్కగా లేవమని ఇప్పటికీ ఇళ్ళలోని పెద్దలు చెప్పడం మీరు గమనించే ఉంటారు. మరి ఇది నమ్మకము 
అనుకోవాలా ? మూఢ నమ్మకము అనుకోవాలా?మరి దీనికి శాస్త్రీయత ఉందా లేదా ? శాస్త్రీయత ఉన్నప్పుడు 
తప్పనిసరిగా ఆచరించవలసినదే. ఎడం పక్కగా లేస్తే గుండెకు బరువు అవుతుంది. దీనివల్ల మానవ 
శరీరానికి ప్రమాదం. ఈ విధానంలో చెప్పితే త్వరగా అర్ధంచేసుకుని సహకరించరని,ఆరోగ్యాలు సరిగా చూసుకోరని 
ఓనమ్మకంగా చెప్పితే అదే మూఢ నమ్మకము కింద మార్పు చెంది పాటిస్తారని తలచినారు పెద్దలు. ఇటువంటివే 
ఎన్నోవిషయాలు చెప్పుకోవచ్చు. పూర్వ కాలంలో ఇప్పటిలా అనుకూలతలు లేవు. వైద్యులు లభించరు. సమాచారం 
సకాలములో అందించుకోవడానికి చాలా కష్టము. కావున కొన్ని పద్ధతులుపాటిస్తూ వారు ఆ కాలరీతిగా 
సుఖజీవనాన్ని గడపాలని భావించి కొన్నిశాప్రీయమైన పద్ధతులను నమ్మకాల కింద మార్చి అనుసరించేట్లు 
చేశారు. 

ఆ కాలానికి వారి ఆలోచన విధానం సరైనదే. ఈ కాలంలో ఆ నమ్మకాలన్నింటిని పాటించాల్సిన 
అవసరం లేదు. 

ఉదాహరణకు బయటకు వెళ్ళునప్పుడు, ఇతర ప్రాంతాలకు వెళ్ళునప్పుడు ఇంట్లో ఎవరైనా తుమ్మితే 
కాసేపు కూర్చోమని చెప్పేవారు. ఆనాడు ఆరోగ్యాలు సరిగా లేకపోతే ఆనారోగ్య పీడితులకు వైద్యమందించాలంటే 
బహు కష్టమైనది కావున, సహజముగా తుమ్మువారు ఆనారోగ్యముతో ఉంటారు కాబట్టి వారి శ్రేయస్సును 


కోరుతూ ఈ ఏర్పాటు (నమ్మకాన్ని) చేయడం జరిగి ఉండవచ్చు. ఆనాడు యాంటిబయాటిక్స్‌ అనగా 
రోగక్రిములను నాశనం చేయు మందు అంత శక్తి కలిగి ఉన్నవి అందరికీ అందుబాటులో ఉండేవి కావు. 
కావున ప్రతి ఒక్క విషయంలో వారు ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలనే ఉద్దేశ్యంతో ఎన్నో నమ్మకాలను 
ప్రవేశపెట్టారు. మరి ఈనాడు వీధి వీధికి మందుల దుకాణాలలో యాంటి బయాటిక్స్‌ లభిస్తున్నాయి. కావున 
ఆనాటి నమ్మకాలను అన్నింటిని ఈనాడు అంత తీక్షణతతో చూడాల్సిన అవసరం లేదు. 

మీరు ఒకసారి ఇతర ప్రాంతానికి వెళ్లునప్పుడు పిల్లి ఎదురైతే అలాగే వెళ్ళండి. ఈ విషయం గురించి 
కాస్త కూడా ఆలోచన చేయవద్దు. మీకు మీ పనులు అవుతున్నాయో లేదో అనే విషయం గమనించండి. 
పది సార్లు పిల్లి ఎదురైనప్పుడు మీ పనులు జరుగక పోతే ఈ నమ్మకాన్ని శాప్రీయముగా తీసుకోవాల్సి 
ఉంటుంది. ఒకవేళ ఇదే శాప్రీయమైతే పైన చెప్పినది జరగడం నిజమైతే ప్రభుత్వం వారే ఈ విషయంగా 
ప్రజలకు అవగాహన కలిగించేవారు. 

సమాజంలో ఇంకొక నమ్మకము కూడా ప్రబలి వర్ధిల్లుతున్నది. అదే ముగ్గురు వెళ్ళడం. ముగ్గురు 
వెళ్ళితే పనులు కావా! దీనికి ఏ విధమైన శాప్రీయత ఉంది ? హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ౩ సంఖ్యను 
త్రిమూర్తుల క్రింద తీసుకుంటారు. మరి (త్రిమూర్తులంటే మహాశక్తిమంతులు. మహా విష్ణువు, పరమేశ్వరుడు, 
(బ్రహ్మదేవుడు. కలసిన వారే త్రిమూర్తులు కదా. మరి ఎందుకు ముగ్గురు వెళ్ళీతే పనులు కావు అంటారు 
? పూర్వ కాలంలో ఎవరికో ఒకరికి కొన్నిసార్లు ముగ్గురు వెళ్ళినప్పుడు పనులు జరుగకపోయి ఉండవచ్చు. 
ఈ విషయాన్ని ఇతరులకు తెలిపి ఉండవచ్చు. ముగ్గురు వెళ్ళితే పని జరుగదు అని, సరి సంఖ్యలో వెళ్ళింటే 
పని జరిగిందని తెలిపి ఉండవచ్చు. ఇంకేం బడబాగ్నిలా ఈ నమ్మకము ప్రబలి అందరికీ తగులుకు చచ్చింది. 
ఇదే నిజమైతే రోడ్లమీద అంతనూ ముగ్గురు వెళ్ళవద్దని పోస్టర్లు ఉండవా ! దీనికి ఏ మాత్రమైనా శాప్రీయత 
ఉందా ? శాప్రీయత లేనప్పుడు, నిరూపించలేనప్పుడు అది శాప్రీయత కిందకు రాదు. శాస్త్రీయత కిందకు 
రానప్పుడు పదిమందికీ బలంగా తెలపడానికి వీలుకాదు. ఆచరించమని చెప్పడానికి వాదులాడుకోవలసి 


ఇప్పుడు వాస్తు ఓ మూఢనమ్మకమా లేక శా(్రీయమా ? ఈ విషయంగా మనం కాస్త 
సంభాషించుకుందాము. కాసేపు వాస్తు ఓ మూఢ నమ్మకము కింద తీసుకుందాము. ఇదే విషయంగా ఒక 
పదివేల మందితో మాట్లాడి చూడండి. ఒకవేళ ఎక్కువ శాతం మూఢ నమ్మకం కేరటీనే వస్తే వాస్తు ఓ 
మూఢ నమ్మకం అనే విషయానికి కాస్త బలం పెరిగినట్లే. ఈనాడు ఏ నిర్మాణము తీసుకున్నా వాస్తురీత్యా 


నిర్మించుకుంటున్నారు. కాస్త ఆగండి, మీ అనుమానం నాకు అర్థమైంది. మరి వాస్తు శాగస్త్రీయమైనప్పుడు 
మరి ప్రభుత్వం ఎందుకు ఈ విషయమై ప్రజలకు సిఫార్సు చేయలేకపోతోంది. ప్రభుత్వంలోని భాగమైన చాలా 
మంది (ప్రభుత్వాధికారులు తమ స్వంత ఇళ్ళకు వేలకు వేలు పోసి వాస్తు సిద్ధాంతులను పిలిపించుకొని తమ 
నిర్మాణాలను, గృహాలను సరిచేయించుకుంటున్నారు. అదే ప్రభుత్వభవనాల విషయం వచ్చేటప్పటికి శనగలు 
తిని చేయి కడుక్కునే విధానంగా పట్టిపట్టనట్లుగా, అంటీ అంటనట్లుగా దూరదూరంగా ఉంటారు. 
అందుకే ఈనాడు ఎన్నో ప్రభుత్వ శాఖలు ప్రజలను మెప్పించలేక పోతున్నాయి. సరైన న్యాయం 
చేయలేక పోతున్నాయి. అవినీతి రాజ్యం ఏలుతోంది. లంచ గొండితనం ప్రబలిపోతోంది. కొందరు శాఖాధిపతులు 


ఆర్థికంగా బలుస్తు న్నారు. అదే ప్రభుత్వ శాఖలు నాశనమవుతున్నాయి, చెడ్డపేరు తెచ్చుకుంటున్నాయి. 


ఉదాహరణకు చెప్పుకుంటే చాలా ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. అయితే బహిరంగంగా బయటకు కాగితంమీద 
తెలుపుకోలేని దుస్థితిలో ఉన్నాము. నాకే కొన్ని ఉదా హరణలు జరిగినాయి. పెద్ద పెద్ద అధికారులు తమ 
ఇళ్ళకు వాస్తు చూపించు కున్నారు. సహజమైన దేశభక్తి దృష్ట్యా మీ ఆఫీసులకు కూడా వాస్తు చూస్తానని 
తెలిపినాను. ఎందరో విసుక్కున్నారు. కొద్ది రోజులుంటాం తరువాత వెళ్ళిపోతాము. ఈ ఆఫీసుల గురించి 
మాకెందుకు అని అన్నవారున్నారు. 

వాస్తురీత్యా మనదేశాన్ని పరిశీలన చేస్తే అప్పులు మనలను అంత త్వరగా వదలవు. రాజకీయాలు 
(బ్రష్టుపడతాయి. నాయకులు అనేక నిందలు మోస్తారు. సంస్కృతి దెబ్బ తింటుంది. మత కలహాలు 
ప్రబలుతాయి. (ప్రజలకు నాయకులపై విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఎక్కువ. అనేక రీతులుగా ప్రకృతి 
విలయాలు సంభవించే అవకాశాలు మెండు. అతివృష్టి, అనావృష్టి ఎక్కువగా గోచరిస్తాయి. ఆర్థికంగా లేచి 
నిలబడాలనుకున్నంతలోనే కిందపడే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం మన దేశ పరిస్థితి ఏమిటి ? పైన 
చెప్పుకున్న వాటిలో కొన్నైనా జరిగాయో లేదో మీ ఆలోచనకే వదిలివేస్తున్నాను. 

వాస్తు నిరూపింపబడలేకపోయినట్లయితే ఇంతమంది ఎందుకు పాటిస్తారు. దేశ విదేశాలలో ఎందుకు 
పాటిస్తున్నారు. వాస్తు పాటించిన (పైవేటు సంస్థలు ఎంత అభివృద్ధిని సాధించాయో మీ అందరికీ ఎరుకే. 
ప్రత్యేకించి నాద్వారా మీరు తెలసుకోవలసిన అవసరం లేకపోవచ్చు. మన దేశమే కాదు, ఎన్నో విషయాలను 
వాస్తు పరంగా పరిశీలన చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉత్తరంలో బరువులు ఉండడం మంచిది 
కాదు. ఆర్థిక పతనానికి ఇదొక ముఖ్యకారణం నైబుతిలో బరువులు అనేక విధాలా శుభములు కలిగిస్తాయి. 
మనదేశానికి హిమాలయాలు ఉత్తరంలో ఉండడం, ఈ హిమాలయాలే చైనాకు నైబుతి కావడం, చూశారా 
విచిత్రం ! ఎన్నింటిలోనో మా అంత గొప్పవాళ్ళు లేరు అనే అమెరికా వాళ్ళను సైతం చైనీయులు వారి తెలివి 
తేటల ద్వారా కనిపెట్టిన కొత్త వస్తువుల ద్వారా రాత్రిళ్ళు నిద్దర్లు లేకుండా చేస్తున్నారు. 

భారత దేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంత కూడా లేని జపాన్‌ దేశస్థులు ఈనాడు ఎంత అభివృద్ధి 
చెందారో మనందరికీ ఎరుకైన విషయమే. ప్రపంచాన్ని సాంకేతిక నైపుణ్యంతో ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారు. 
సూర్యుడు ఉదయించిన తక్షణము మొదటిగా సూర్య కిరణాలు జపాన్‌ దేశం మీద పడుతున్నాయి. ఆ 
తరువాత అవి ప్రసారమవుతూ మిగతా దేశాల మీద ప్రసరిస్తున్నాయి. ఏ స్థలం మీద అయితే మొదటిగా 
సూర్య కిరణాలు పడతాయో అక్కడ అభివృద్ధి తథ్యం. కావుననే ఈశాన్య భాగం గృహస్థులు ఇతరుల కన్ననూ 
అభివృద్ధి స్థానంలో ఉంటారు. సూర్య కిరణాలు మొదటిగా ఈశాన్యం భాగం పైననే పడతాయి. అంతవరకూ 
ఎందుకు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే మన భారతీయులు సూర్యుడు ఉదయించక పూర్వమే సూర్య 
నమస్మారాలు చేసుకుంటూ సూర్య భగవానుని తొలి కిరణం పడిన తక్షణం అర్థ్యం వదులుతూ కొలుస్తున్నారు. 
శాస్త్రీయంగా సూర్య భగవానుని ఉషా కిరణాలు చాలా శుభకరమని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఇతరుల కన్నా 
సూర్య నమస్మారాలు చేసిన వారు ఎక్కువ జ్ఞానమును కలిగి ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాము. విద్యలో 
వీరు అధిపతులు అవుతున్నారు. సూర్య కిరణాల గురించి ఇంకొక ఉదాహరణ కూడా. పాలు తాగే పిల్లలను 
సూర్యోదయాత్‌ సూర్య కిరణాలు వారిపై పడేలాగ పెద్దలు పిల్లలను బయటకు తీసుకువచ్చి ఎత్తుకొని కాసేపు 
అయ్యాక లోనికి వెళ్తారు. కారణం సూర్య కిరణాల శక్తిని పిల్లలకు అందించాలని. 


కావుననే ఈశాన్య భాగంకు ఇంత విలువిస్తూ ఉన్నాము. ఈశాన్యములో ఎక్కువ భాగం ఖాళీ ఉంటే 
సూర్య కిరణాలు బాగా పడతాయి. వారికి అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ వీధి గృహం వారైనా 
ఈశాన్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఈశాన్య విషయం శాస్త్రీయంగా బుజువైనది. 


ఇక మిగిలిన ద్వారములు, ఎత్తు పల్లాలు, బరువులు, పల్లములు అన్నిటికీ శాస్త్రీయత ఉంది. వాటి గురించి 


వ్రాస్తూ పోతే ఈ పుస్తకం సరిపోదు. అందుకే తక్కువ ఉదాహరణలతో ఎక్కువ అర్థం వచ్చేలాగ శాస్త్రీయతను 


తెలపడమైనది. 
: వాస్తుఎవరికి పని చేస్తుంది! 


సూర్యకిరణాలు ఎవరి మీద పడతాయి, ఎవరి మీద పడవు? పై ప్రశ్నకు ఇది సరైన సమాధానం. 
వీరని, వారని, ధనవంతులని, బీదలని, భారతీయులని, విదేశీయులని, మంచివారని, చెడ్డవారని, పిల్లలని, 
పెద్దలని, ఆడవారని, మగవారని ఇలాంటి భేదభావాలు వాస్తుకు లేవు. ఇది నిరూపించ బడిన ఒక శాస్త్రం. 
అందుకే విశ్వజననీయమైనది. ఎందరికో ప్రీతికరమైనది. ఎక్కువ జనులచే పాటింపబడుచున్నది. వేనవేల 
రెట్లుగా కీర్తింపబడుచున్నది. వాస్తుకు ఎవరిపై పనిచేయాలి, ఎవరిపై పని చేయకూడదు అనే జ్ఞానం లేదు. 
నీడ ఎలా అయితే మనిషిని అంటిపెట్టుకొని ఉంటుందో అలాగే వాస్తు కూడా నిర్మాణాలను అంటి పెట్టుకొని 
ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం కాస్త ఆలోచించవలసి ఉంటుంది. అదియే సమయము. కొన్ని 
ప్రదేశాలలో త్వరగా ప్రభావం చూపిస్తుంది. కొన్ని ప్రాంతాలలో కాస్త ఆలస్యంగా ప్రభావం చూపిస్తుంది. ఇది 
పరిసర వాస్తుపై ఆధారపడి ఉంటుంది. పరిసరాల వాస్తు అంటే ఏమిటి? ఈ విషయం గురించి ముందు 
పేజీలలో తెలుసుకుందాం. వాస్తు అనేది మనిషి కాదు. మనస్సు అనేది అసలుకు లేదు. ఇది కంటికి 
కనిపించదు, గాలిలాగా. కంటికి కనిపించని గాలి లేదు అని అంటే, వాస్తు కూడా లేనట్లే. కనిపించ నంత 
మాత్రాన లేదు అనుకోవడం సరైన విధానం కాదు. వాస్తు ప్రభావం ప్రతి నిర్మాణం మీద అందులో నివశించువారి 
మీద తప్పకుండా ఉంటుంది. మనిషి రోగానికి వైద్యుడెలాగో స్థల రోగానికి వాస్తు అలాగ. 


మీరు విదేశాలలో నివసించే భారతీయులైతే, మీకోసం ఒక అవకాశం. విదేశాలలో మీరు గృహం నిర్మించదలిస్తే 
ముందుగా స్థలం మరియు అందు మీరు కొను భాగమును ఇ-మెయిల్‌ ద్వారా పంపి వాస్తుశాస్త్ర రీత్యా సవరణ 
కావించి, మంచి ఫలితాలను సాధించకోగలరు. మన భారతదేశ సంప్రదాయము మరియు విదేశీ సంప్రదాయమునకు 
విపరీతమైన వ్యత్యాసం కలదు. ఉదాహరణకు వైవాహిక జీవితం. మన దేశంలో విడాకులు అను మాటకు విలువ 
లేదు. విడాకులు తీసుకున్నవారిని తక్కువ చూపుతో చూడడం మీకు తెలిసినదే. అదే విదేశాలలో ఇది ఒక సాధారణమైన 
ప్రక్రియ. దీనికి కారణం వారు పాటించు గృహ నిర్మాణ క్రమము. అంతెందుకు విదేశాలలో నివసించే మన 
భారతీయులు కూడా విడాకులు తీసుకోవడం సాధరణ విషయమవుతున్నది. దీనికి పరిష్కారమొక్కటే - వాస్తు 
శాస్త్రము. మీపై ఆప్యాయతతో తెలపడమైనది. ఆపై మీ ఇష్టం. వాస్తు శాస్త్రమును నమ్మి ఇంతవరకు చెడినవారు లేరు. 
అయితే అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్తను మాత్రమే కలిసి సలహాలను పొంది, సుఖజీవనమును సాగించెదరు. 


పంచభూతాలు అనగా ఐదు శక్తుల కలయిక. ఐదు శక్తులు అంటే ఏమిటి? 1. గాలి (వాయువు), 
౨ సేర్కు క. భూమీ (పృథ్వి, 4. ఆకాశము (గగనతలము), 5. అగ్ని. 

1. గాలి (వాయువు) గురించి :- ఒక్క నిముషం ఐనా గాలిలేని జీవితాన్ని ఊహించగలమా? గాలి 
అంటే ప్రాణవాయువు. ఈ వాయువు లేనిదే మన జీవితం సాగడం అసాధ్యం. ఏ ప్రాణి కూడా గాలి 
పీల్చకుండా బ్రతకజాలదు. సముద్రం అడుగున కొన్ని చేపలు గాలి పీల్చకుండానే బ్రతుకుతాయని గాలి 
పీల్చని జీవులు ప్రపంచంలో ఉన్నాయని కొందరు శాస్త్రజ్ఞులు ముందుగా తెలుసుకొని విజయకేతనం ఎగురవేశారు. 
అయితే పరిశోధనలు జరుగగా నీటియందలి ప్రాణవాయువును పీల్చుకొని చేపలు బ్రతుకుతున్నాయని తరువాత 
తెలుసుకున్నారు. ఇక వారికి నోట మాట రాలేదు. ఒక్కటి మాత్రం సత్యం. ప్రాణవాయువు లేనిదే ఏ ప్రాణి 
కూడా బ్రతుకజాలదు. గాలికి అంతటి శక్తి ఉంది. ఈ గాలి వీచే విధానమును ఓ పద్ధతి ప్రకారముగా కట్టడి 
చేసుకుంటూ ఇంటిలోనికి వచ్చే విధంగా జరిగిన ఏర్పాటునే వాస్తులో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక 
భాగం. అందుకే ఈశాన్య భాగములో వాకిలి (ద్వారము) ఏర్పాటు చేసుకుంటాం. ఈశాన్య భాగం ద్వారా 
గృహంలోపలికి వచ్చే గాలి మంచి ఆరోగ్యాన్ని కలుగుజేస్తుంది. తూర్పు, ఉత్తరములలో కూడా వాకిళ్ళు 
(ద్వారములు), కిటికీలు ఉంచడం దీనిలో ఒక భాగమే. 

2. ఇక నీటి గురించి :- నీరు ప్రాణం, త్రాగడానికి, ఆహారం చేసుకోవడానికి, శుభ్రపరచుకోవడానికి, 
ఇతరత్రా విషయాలకు నీరు మనకు తప్పనిసరిగా అందుబాటులో ఉండవలసినదే. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ 
కలయికయే నీరు. ఆక్సిజన్‌ కాస్త తక్కువగా, హైడ్రోజన్‌ ఎక్కువగా కలిసి అనగా ఆక్సిజన్‌ 1 పాళ్ళు 
హైడ్రోజన్‌ 2 పాళ్ళు కలయికయే నీరు. ఈ నీటి పారుదల, గృహం నందు ఈ నీరు లభించే స్థానాన్ని 
నిర్ణయించడం వాస్తులో ఓ భాగం. ఉదాహరణకు ఈశాన్య భాగంలో బావి. 

3. భూమి గురించి తెలుసుకుందాం :- భూమి పుట్టి ఎన్ని సంవత్సారా లయ్యింది ? భూమికి 
పుట్టుక, చావు అనేవి ఉన్నాయా ? శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం దాదాపుగా 400 కోట్ల సంవత్సరాల పైబడి 
భూమి ఏర్పడినదని అంచనా వేశారు. సూర్య గ్రహం తరువాత మూడవ [గ్రహమే భూమి. ఒక పెద్ద 
అయస్మాంత క్షేత్రమే భూమి అని చెప్పుకోవచ్చు. అయస్మాంత క్షేత్రము అన్న తరువాత రెండు ధృవములు 
తప్పనిసరి. ఒకటి ఉత్తరము ఇంకొకటి దక్షిణము. అయస్మాంతంలోని ఒక భాగము తప్పని సరిగా ఉత్తరాన్ని 
చూపిస్తుంది. మిగిలిన భాగము గతిలేక దక్షిణ భాగాన్ని చూపిస్తుంది, చూపించి తీరాలి. మీఅనుమానం నివృత్తి 
చేసుకోవా లంటే ఒక అయస్మాంతాన్ని దారానికి కట్టి ఒక చెక్కకు వేలాడదీసి చూడండి. తప్పనిసరిగా ఉత్తర 
దక్షిణాలుగానే అయస్కాంతం తిరుగుతుంది. ఉత్తర భాగానికి ఒక గుర్తు వేసుకోండి. తిరిగి అయస్మాంతాన్నితిప్పి 
ప్రయత్నంచేయండి. తిరగగా తిరగగా కాసేపు అయిన తరువాత అయస్మాంతం ఆగుతుంది. అప్పుడు మీరు 
పెట్టిన గుర్తు భాగం ఉత్తరానికే ఉంటుంది. దీని వల్లనే ఉత్తర దిక్కుగా తల పెట్టి నిద్రించవద్దని పెద్దలు, 
శాస్త్రజ్ఞులు, డాక్టర్లు చెప్పడం మీరు వినే ఉంటారు. వాస్తులో భూమి పాత్ర :- ఒక్క మాటలో చెప్పాలంటే 
భూమి లేనిదే వాస్తు ఎక్కడిది? భూమిలేకుండా వాస్తు అనేది లేదు. ఒకవేళ ఉందని ఎవరైనా చెప్పినా అది 
పూర్తిగా అబద్ధం. అందుకే తిరిగే వాహనాలకు, రైళ్ళు, విమానాలకు, ఓడలకు వాస్తు లేచు సంచకించె ఏ 


వాహనానికీ వాస్తు లేదు. అనగా వాస్తురీత్యా ఒక బస్సును (ఏ వాహనాన్నైనా) తయారుచేసుకోలేము. ఈ 
విషయం మీకు చెప్పుతుండగా నాకు ఒక మాట గురొస్తున్నది. బీదర్‌లోని ఒక పెద్ద మనిషి నాకు ఫోన్‌ చేసి 
సిద్ధాంతి గారు బస్సుకు బాడీ కట్టించుకుంటున్నాను, (సీట్లు టాపు) దయచేసి వాస్తురీత్యా ఎలా నిర్మించుకోవాలో 


షాను ఇవ్వగలరా అని అడగడం జరిగింది. నేను ఎంత మొత్తుకు చెప్పినా నీకు వాస్తు చూడడం సరిగా రాదని, 
ఇంకొక వాస్తు సిద్దాంతి ద్వారా బస్సుకు వాస్తు చూపించుకుంటానని, బోడి నీవు ఒక్కడేనా కర్ణాటకలో వాస్తు 
సిద్ధ్దాంతివని ఫోను పెట్టేయడం జరిగింది. ఇదే పెద్దమనిషి 15 రోజుల తరువాత నాకు తిరిగి ఫోన్‌ చేసి 
వాస్తురీత్యా బస్సు నిర్మాణం జరిగింది, నీకన్నా ఏంటో వాస్తు సిద్ధాంతులు కర్ణాటకలో ఉన్నారని తెలిపినాడు. 
అందుకు ప్రతిగా ఆ బస్సుకు వాస్తు ప్లాను ఇచ్చిన వాస్తు శాస్త్రజ్ఞుదిని పరిచయంచేస్తే దండేసి దండం 
పెట్టుకుంటానని నేను సవినయంగా విన్నవించు కోవడం జరిగింది. ఒంటికాలి కొంగ మూర్చుడంటే స్‌ో 
పూర్వకాలంలోనే ఉన్నారని అనుకొనింటిని. ఈ కాలంలో కూడా ఒంటికాలి కొంగ మూర్చులు సంచరించడం, 
అప్పుడప్పుడు ఇలా వాస్తు శాస్త్రజ్ఞులను నిద్దర్లు లేకుండా మెదడులు కొరుక్కుతినడం, పిచ్చాసుపత్రుల అడ్రసులు 
దగ్గర పెట్టుకొనేట్లు చేయడం వీరి గొప్పతనం. అయితే ఓ బాధాకరమైన విషయం ఏమిటంటే ఇటువంటి 
అమాయకులను మోసగించి ధనాన్ని సంపాదంచుకొనె వాస్తుశాస్త్రజ్డులు ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. 
కాబట్టి చదువరులు నిజాయితీ విజ్ఞత పద్ధతులకు కట్టుబడిన మంది పెక్కు గొప్ప అనుభవం గడించిన వాస్తు 
శాస్త్రవేత్త చేత మాత్రమే మీ గృహాన్ని పరిశీలింప చేయించుకోవాలి. 

ఆకాశము :- ఈ సృష్టికి మొత్తం ఆకాశమే సాక్షీభూతము. ఆకాశము క్రిందనే సమస్తమూ 
ఉన్నాయి. నవగ్రహాలు, ఇతర పాలపుంతలు, అనేక లక్షల కోట్ల నక్షత్రాలు దాగి ఉన్నాయి. ఆకాశము 
దైవరూపమే. మహాశక్తికి ప్రత్యక్ష సాక్ష్యము. పంచ భూతాలలో ఓ ప్రాముఖ్యత కలిగిన భాగమే ఆకాశము. 
వాస్తులో ఆకాశ ప్రాముఖ్యత. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి లేనిదే వాస్తు లేదు. ఈ భూమి ఉండేదే 
ఆకాశం క్రింద. 

5.అగ్ని గురించి :- సూర్యుడు, నిప్పు, తేజము, వెలుగు అని అగ్ని గురించి వివిధ విధాలుగా 
విశదీకరించుకోవచ్చు. సూర్యుడు లేనిదే మనం లేము. బుతువులు ఉండవు, వర్షాలు ఉండవు. వేడి ఉండదు. 
అతి శీతలమై ప్రాణి అనేది ఉండదు. అన్నిటికన్నా ముఖ్యం వెలుగు అసలుకే ఉండదు. వెలుగు లేనిది, నిప్పు 
లేనిది ఏం బ్రతుకు ? మన కంటికి కనిపించే దైవంలో ఓ భాగం ఈ అగ్ని. హిందూసంప్రదాయం ప్రకారం 
పెళ్ళెనవారిచే తప్పనిసరిగా అగ్నిచుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. పంచభూతాలలో ఓ ప్రముఖమైనస్థానాన్ని ఈ 
అగ్ని ఆక్రమించుకొని ఉంది. అగ్నివల్ల మంచి జరుగు తుంది, చెడూ జరుగుతుంది. మనం వాడుకునే 
విధానం బట్టి ఈ మార్పులు ఉంటాయి. చలికాలంలో చల్లగా ఉంటుందని నిప్పురాజేసుకుని వేడిని పొందుతాము. 
ఇంకాస్త వేడి కావాలంటే నిప్పును ఇంకొంచెం ఎక్కువగా వెలిగించుకుంటాము. అంతేగాని నిప్పు మీద 
కూర్చోముకదా! వాస్తులో అగ్నికి ప్రాముఖ్యత. గృహములో అగ్నికి ఆగ్నేయ భాగాన్ని కేటాయించడం జరిగినది. 
ఆగ్నేయ భాగంలో అగ్ని ఉన్నప్పుడు ఆ ఇంట ఆరోగ్యం బాగుండి తిన్నది చక్కగా అరిగి మనసు కులాసాగా 
ఉంటుంది. ఇదే ఆగ్నేయ భాగం చెడితే ఇంట ప్రీలపైన, సంతానంలోని ఓ సంఖ్యపైన ప్రభావాన్ని చూపిస్తుంది. 
హోం మినిష్టర్‌ బాగోలేకపోతే మన (బ్రతుకు గోవిందా! మన హోం మినిష్టర్‌, మన ఇంటి ప్రీలే కదా! ఎక్కడ 
చెడినా ఇంట చెడకూడదు. బయట ఎన్ని వ్యవహారాలున్నా ఇంట మాత్రం మనఃప్రశాంతత ఉండవలసినదే. 


మనశ్శాంతి లేనివారు ఏం సాధించ గలరు? కోటీశ్వరులైనా బికారులకిందే లెక్క చిన్నపని విషయంలో కూడా 
మనశ్శాంతి లేనివారు చాలా పొరపాట్లు చేస్తారు. అదే మనశ్శాంతి వున్నవారు పెద్దపనులనైనా అవలీలగా 
చేసుకోగలరు. ఈ విషయాలు మీ అనుభవంలో కూడా గమనించేవుంటారు. ఇక ఇంతకుమించి ఎక్కువగా 
పంచభూతాల గురించి తెలుసుకోవాలను కోవడం విషయరీత్యా అవసరంలేదని నా భావన. మీరు ఈ 
పంచభూతాల గురించి చదివారుగా! దైవ శక్తులలోని ఒక భాగాన్ని మీరు తెలుసుకున్నటె. మీకు శుభమగుగాక. 


పరిసరాల వాస్తు 


వాస్తులో పరిసరాల వాస్తుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక్కోసారి గృహము వాస్తురీత్యా నిర్మించుకున్నను, 
పరిసరాల వాస్తు సరైనదిగా లేనట్లయితే ఆ గృహమునందలి నివసించువారు ఉత్తమ ఫలితాలు పొందడం 
కష్టము. ఈ పరిసరాలవాస్తు ఎంతో అనుభవజ్ఞుడైన వాస్తు సిద్ధాంతి మాత్రం చక్కగా తెలుపగలడు. నా 
అనుభవములో పరిసరాల వాస్తు సరిగా లేకుండా గృహము మాత్రము వాస్తురీత్యా నిర్మించుకున్న గృహముల 
యందలి యజమానులు కాస్త దెబ్బతినడం గమనించడమైనది. 

పరిసరాల వాస్తు అంటే ఏమిటి ? మన ఇంటి ప్రహారీ తరువాత బయట స్థలముపై ఉన్న శుభ, 
అశుభ వాస్తు ప్రభావములను పరిసరాల వాస్తు అంటారు. ఒక్క మాటగా చెప్పాలంటే ప్రతి స్థలముపై వాస్తు 
ప్రభావము ఉంటుంది. దానిని ఆనుకున్న గృహాలపై ఆ ప్రభావము తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ 
పరిసరాల వాస్తు అశుభకరంగా ఉన్నప్పుడు మన గృహముయందలి వాస్తు సరిగా లేకపోయినట్లయితే పది 
సంవత్సరాలలో ఏర్పడే నష్టము ఒక్క సంవత్సరములోనే ఏర్పడుతుంది. అదే పరిసరాల వాస్తు సరిగా లేకుండా 
మన గృహము మాత్రము వాస్తురీత్యా నిర్మించు కున్నట్లయితే జరుగబోయే నష్టాన్ని ఎంతో ఎక్కువ కాలంపాటు 
ఆపేశక్తి ఉంటుంది. ఒకవేళ మన గృహమునకు మంచి వాస్తు పట్టు ఉన్నట్లయితే పరిసరాల వాస్తు సరిగా 
లేకపోయినా నష్టాలను ఆపుతూ లాభాల దిశగా మన గృహము ముందుకు సాగే అవకాశం ఎక్కువ. ఈ 
విషయంగా ఇంకా విపులంగా సంపూర్ణంగా సంభాషించుకుందాము. పరిసరాల వాస్తు గురించి తెలుసుకొనే 
ముందుగా పంచభూతాల గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఈ పంచ భూతాల సమపాళ్ళ సాన్నిహిత్య 
రూపమే వాస్తు మరియు పరిసర వాస్తు అంతటి గొప్ప ప్రాధాన్యతను పంచభూతాలు వాస్తు విషయంలో 
ఆక్రమించాయి. పంచభూతాల సమపాళ్ళ నిర్మాణం లేనిదే వాస్తు, పరిసరవాస్తు లేదు. అనుభవజ్ఞుడైన వాస్తు 
శాస్త్రవేత్త ఒక గృహమును మరియు గృహ పరిసరాలను గమనించగానే ఆ ఇంటివారి జాతకాన్ని చెప్పే 
పరిజ్ఞానాన్ని కలిగిఉంటాడు. భవిష్యత్తులో ఆ ఇంటి వారికి జరుగబోయే పరిణామాలను కూడా చెప్పగలిగే 
పరిజ్ఞానాన్ని కలిగిఉంటాడు. పరిసర వాస్తు సరిగా ఉండి గృహ వాస్తు కూడా సరిగా ఉంటే వారికి పట్టిందల్లా 
బంగారమే. గృహస్తులు ఈ విషయంగా ఒకసారి బాగా ఆలోచించుకుని మంచి పరిజ్ఞానము కలిగిన వాస్తు 


సిద్ధాంతిద్వారా శ గృహమును పరిశీలింప జేయించుకుంటే అన్ని విధాలా గృహస్తులు సంతోషంగానూ, 
మంచి అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలరు. మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి రాగలరు. అందుకే మంచి 
పరిజ్ఞానము గల వాస్తు సిద్ధాంతి ముందుగా గృహమునకు వచ్చినప్పుడు తన పరిశీలనలలో ముఖ్య భాగంగా 
పరిసర వాస్తును గమనించడం జరుగుతుంది. చాలామంది వాస్తు శాస్త్రజ్ఞులు గృహ పరిసర వాస్తును గమనించకనే 


ఇంటి వాస్తును చెప్పడం జరుగుతున్నది. ఇది పూర్తిగా తప్పు. అందువల్లనే రాత్రిళ్ళు వాస్తు చూడకూడదని 
పెద్దల ఉవాచ. రాత్రిళ్ళు పరిసరాలు వెలుగులేని కారణంగా సరిగా కనిపించవు. కావున ఎన్నో పొరపాట్లు 
జరిగే అవకాశం ఉంటుంది. అందువల్లనే రాత్రిళ్ళు వాస్తు చూడరాదని కట్టడి చేశారు. ఈ మాట చెప్పితే 
వినరని, ఓ నమ్మకము మరియు మూఢనమ్మకము కింద రాత్రిళ్ళు వాస్తు చూడరాదనే నిబంధనను ఏర్పరచారు. 
అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. 

పరిసరవాస్తు గురించి నాకు జరిగిన ఒక అనుభవాన్ని చెప్తాను. మధ్యప్రదేశ్‌ రాజధాని అయిన 
భోపాల్‌ నందు ఒక గృహాన్ని పరిశీలించడం జరిగింది. పెద్దగా వాస్తు బలం ఆ ఇంటికి లేదు. అయితే 
బృహత్తరంగా ఆ ఇంటి వారు అభివృద్ధి చెందడం జరుగుతున్నది. రాత్రిళ్ళు చూడడం వద్దన్ననూ ఆ ఇంటి 
బావమరిది నన్ను బలవంతంగా చూడాలని పిలుచుకు వెళ్ళినందువల్ల తప్పనిసరై చూడడం జరిగింది. ఇల్లు 
పశ్చిమ సింహద్వారం, ఉధృతంగా వారి అభివృద్ధిని చూశాను. ఇంటిని గమనించడం జరిగింది. పరిసరవాస్తు 
రాత్రిళ్ళు కారణంగా గమనించడానికి వీలులేక పోయింది. ఇక రాత్రంతా సరిగా నిద్రలేదు. ఏ కారణం చేత 
ఆ ఇంటికి అంత ధనం వస్తోంది. పిల్లలు అంత అభివృద్ధి సాధిస్తున్నారు. కలత నిద్రతో రాత్రి గడిపేశాను. 
తెల్లవారు రూమునే ఐదింటికే నిద్ర లేచి నా క్షయింట్‌ అయిన బావమరిది ఇంటికెళ్ళి, నిద్రలేపి మీ బావ 
గారింటికి వెళదామని తెలిపినాను. అతను నోరెళ్ళబెట్టుకొని ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇంత తెల్లవారు 
రూమునే అంత అవసరంగా చూడవలసిన అవసరం ఎందుకు అని అడగడం జరిగింది. గృహాన్ని ఇంకొకనారి 
గమనించాలని తెలిపినాను. పరిసరవాస్తు గురించి అతని వద్ద ప్రస్తావించలేదు. కారణం చాలామందికి పరిసర 
వాస్తు తెలియక పోవడమే. కాఫీ కార్యక్రమం అయ్యాక ఆదరా బాదరా వారి బావగారింటికి వెళ్ళడం జరిగింది. 
వెళ్ళడం వెళ్ళడం కారణాన్ని వెతకసాగాను. తప్పనిసరిగా ఈ ఇంటికి ఈశాన్యం శుభకరంగా ఉండాలి. 
వెంటనే ఇంటి వెనుక భాగానికి వెళ్ళి గమనించాను మరియు మేడపైకి వెళ్ళాను. ఇంకేముంది ఆశ్చర్యకరంగా 
ఆ ఇంటికి ఈశాన్య వీధిపోటు ఉన్నది. అంతటితో రాత్రంతా బడిన బాధ, బడలిక, వేదనతీరి ఆనందం 
ఆక్రమించింది. అందుకే రాత్రిళ్ళు వాస్తు చూడరాదని బుషులు శాస్త్రములలో వక్కాణించారు. 


సాధారణంగా విద్యావంతులు ఏ విషయాన్ని ఒక పట్టాన నమ్మరు. వీరికి ప్రతి ఒక విషయమూ 
శాస్త్రీయంగా ఉండాలి. వీరికి ఏ శాస్త్రముపై నైనా శాప్రీయత కనిపించకపోతే దానిని నమ్మకపోగా, విమర్శకూడా 
చేస్తారు. ఇందులో ఎవరిలోపమూ లేదు. ఇది మంచి పద్ధతి కూడాను. వీరు విమర్శ చేయడం వాస్తు 


శాస్త్రాన్ని శాప్రీయము అనే విషయాన్ని వాస్తుశాస్త్ర శాస్త్రజ్ఞులు నిరూపించడం కూడా జరిగింది. అందుకే 
ఈనాడు విద్యావంతులు ముఖ్యంగా ఎందరో డాక్తర్తు లాయర్లు, ఇంజనీర్లు ఇంకా పెద్ద క్యాడర్‌లో ఉండే 


లై గా? 


ప్రభుత్వ అధికారులు తమ ఇళ్ళను నిర్మించుకొనే సమయంలో వాస్తు శాస్త్రాన్ని గమనించి పరిపక్వత పొందిన 
వాస్తు శాస్త్రవేత్త చేత తమ ఇంటిష్లానులను పరిశీలింపచేయించుకొని నిర్మాణము కొనసాగిస్తున్నారు. ఇది 
ఎంకో ఆనందించదగ్గ విషయము. ఈ విషయము మీతో సంభాషించుచుండగా నాకు ఒక ఉదాహరణ 
గుర్తుకొచ్చింది. 


1. కేరళయందలి కొట్టాయంలో ఒకరు వాస్తు చూడాలని పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. 
లాడ్జ్‌ వాకిలి వేస్తుండగా, నాకు వేలు తగిలి రక్తం గడ్డకట్టింది. నొప్పి ఎక్కువ ఉండడంతో నన్ను పిలుచుకు 
వెళ్ళిన పార్టీవారు నను వద్దన్నా వినకుండా బలవంతంగా ఒక పెద్ద డాక్టరు వద్దకు పిలుచుకువెళ్ళారు. డాక్టరు 
నా వేలిని పరీక్షచేసి మందు వేసి కట్టుకడుతూ మీరు ఏంచేస్తారు అని అడిగాడు. నేను వాస్తు సిద్దాంతిని 
అని చెప్పాను. అతను వెంటనే వాస్తు అంతా ఫార్సు అని చెప్పాడు. వాస్తు, గీస్తు అనేదంతా ఏమీ లేదు. ఇది 
అమాయకులను మోసం చేయడం తప్ప ఇంకేంలేదని చెప్పాడు. న్యాయవాది వృత్తి చేస్తున్న మీరే ఇటువంటి 
పని వెయకం ఏమన్నా బాగుందా! ఇకపై ay పద్ధతులు మార్చుకోండి లేదా అవమానాల పాలవుతారు అని 
నాకు సలహా ఇచ్చాడు. ఆయనతో కాసేపు వాదించాను. వాస్తు శాస్త్ర శాప్రీయతాన్ని ఆయన ముందరపెట్టి 
వాదనకు దిగాను. నేను మాట్లాడే ఇంగ్రీషుకు ముగ్దుడైయ్యాడే గానీ నా వాస్తు శాస్త్రీయతను మాత్రం 
ఒప్పుకోలేదు. సరే ఇంక చేసేదేముంది. చిట్ట చివరగా ఒక నిర్ణయానికి వచ్చి మీ ఇంటికి వెళాదాము, మీ 
కుటుంబ సభ్యుల ఫ్యూచర్‌ ఏమి అని నేను చెప్పగలను అని చెప్పాను. రెండు సంవత్సరాల క్రితం ఒక పెద్ద 
భవంతిని నిర్మించుకున్నాడు. క్రింద నర్పింగ్‌హోం, పైన ఇల్లు. ఆఖరికి నర్సింగ్‌ హోం, ఇల్లు చూపించ లేదు. 
నాకెటువంటి వీక్‌నెస్‌ లేవు. నేను యం.డి. డాక్టర్‌ను, ఈ వాస్తు గీస్తు అంతా మోసం. అందుకే నేను మీకు 
చూపించను అన్నాడు. సరే చేసేదేముంది, అరగంట డాక్టర్‌తో బిగ్గరగా వాదించాను మీ మాటను వెనక్కి 
తీసుకొమ్మని. తరువాత లాడ్జ్‌ రూంకి వెళ్లిపోయాను. 

ఇంకా కొట్టాయంలో నాకు రెండు రోజుల పని ఉంది. మరుసటి రోజు ఉదయం ఒకసారి చెక్‌అప్‌కు 
రమ్మని చెప్పినందువల్ల నేను ఉదయం 10గం॥లకు హాస్పిటల్‌కు వెళ్ళాను. నన్ను చూడగనే “హై సిద్ధాంతి 
హౌ ఆర్‌ యు, మై వైఫ్‌ ఈజ్‌ ఇంటరెస్టెడ్‌ టు షో అవర్‌ నర్సింగ్‌హోం అండ్‌ హౌస్‌ టుయు. టుడే మార్నింగ్‌ 
వుయ్‌ బోత్‌ డిస్‌కస్ట్‌ అబవుట్‌ వాస్తు అండ్‌ షి సజెస్ట్‌ మి టు వెరిఫై అవర్‌ హౌస్‌ విత్‌ యు” (సిద్దాంతిగారు 
బాగున్నారా, మా ఆవిడ శ్రద్ధ చూపించడం వల్ల మీకు ఇల్లు, నర్సింగ్‌హోం చూపించాలని అనుకున్నాను. ఈ 
దినం ఉదయం మేమిద్దరం వాస్తు గురించి మాట్లాడుకున్నాం, ఇంటిని, నర్సింగ్‌ హోంని చూపించమని నాకు 
తెలిపినందువల్ల మీకు చూపించాలని నిర్ణయించుకున్నాను) అని చెప్పాడు. 

దాక్టర్‌ నర్స్‌ని పిలిచి వచ్చిన పేషంట్లను కాసేపు కూర్చోమని, ఒక అరగంట మమ్మల్ని డిస్‌టర్బ్‌ 
చేయవద్దని నర్సుకు చెప్పి నన్ను మేడపైకి పిలుచుకెళ్ళాడు. ముందుగా తన భార్యకు నన్ను పరిచయం 
చేశాడు. ఆమె సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించింది. ముందుగా క్షమాపణలు కోరింది. ఎందుకు అని నేను 
అడిగాను. నిన్నటి దినం డాక్టరుగారికి మీకు వాస్తు విషయంగా వాదన వచ్చిందట కదా! మీరు నొచ్చుకొని 
లాడ్జ్‌కి వెళ్ళారని డాక్టర్‌గారు నాకు తెలిపినందువల్ల మీకు సారీ చెపుతున్నాను అంది. ముందుగా స్నాక్స్‌, కాఫీ 
తీసుకున్న తరువాత మాత్రమే లోనికి వెళదామని కంగీషన్‌ పెట్టి అవి ముగించిన తరువాత ఇంటి పరిశీలనకు 
లోనికి వెళ్ళడం జరిగింది. ఇంటిని మొత్తం గమనించడం జరిగినది. వారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి 


అని తెలిపినారు. సరే, అబ్బాయి విషయం జాగ్రత్త అని చెప్పాను. ప్రమాదకరమైన స్థలాలకు అబ్బాయిని 
పంపవద్దని తెలపడం జరిగింది. ఉదాహరణకు ఈతకు, కారు (డైవింగ్‌ నేర్చుకోవడానికి, పెద్ద మేడలు 
ఎక్కకుండా తదితర పనులు చేయకుండా చూసుకోమని తెలపడం జరిగినది. ఓ పక్క డాక్టర్‌ గారు పగలబడి 
నవ్వారు నా మాటలు విని. అయితే డాక్టర్‌ గారి భార్య మాత్రం ఆలోచనలోపడి దీనికి పరిష్కారం గురించి 


22 


అడిగినారు. నేను పరిష్కారం చెప్పబోయేంతలోపే డాక్టర్‌ గారు మధ్యలో అడ్డు తగిలి ఇటువంటి భయాలు 
పెట్టడమేనా మీ పని! అందుకే ఇటువంటివి నాకు అసహ్యకరమని దాక్టర్‌ నాపై కాస్త వివగతపుతోన 


మాట్లాడాడు. డాక్టర్‌ గారి భార్య ఎంతగా కూర్చోమని చెపుతున్నా నేను క్రిందకు రావడం జరిగింది. నాపని 
చూసు కోవడానికి నేను బయటకి వెళ్ళేలోపే దాక్టర్‌ గారి భార్య కిందికి వచ్చి, బలవంతంగా మరీ నన్ను 
మేడపైకి తీసుకువెళ్ళింది. డాక్టర్‌ ఎప్పుడూ ఇలాగే అన్ని విషయాలలోనూ ఉంటారు. మీరేమీఅనుకోకుండా 
మాకు పరిష్కారం చూపించి వెళ్ళండని కోరింది. వెంటనే లోపలినుండి డాక్టర్‌ “గెట్‌ హిమ్‌ అవుట్‌” అని కేక 
వేశారు. అంత మాట అనిపించుకున్న తరువాత ఒక క్షణం కూడా అక్కడ ఉంటానా ! వెంటనే లేచాను. 
డాక్టర్‌ గారి భార్య నా ఫీజు కింద అడగకపోయిననూ రెండువేలు ఇవ్వడానికి వచ్చింది. 

అ డబ్బును తిరస్కరించి మర్యాదగా ఆమెతో, “ఇంత అవమానం జరిగిన తరువాత కూడా ఇక్కడ 
ఒక క్షణం కూడా ఉందను, మీరు వద్దు మీ డబ్బు వద్దు” అని కాస్త కోపంగా వెళ్ళిపోయాను. ఇది జరిగిన 
ఆరు నెలల తరువాత డాక్టర్‌ ఫోన్‌ చేసి, ముందుగా క్షమాపణ కోరుకొని ఒక్కసారి కేరళకు రండి, మీరు 
ఎందులో వచ్చినా ఖర్చు భరించుకుంటాను అని వేడుకున్నాడు. ఏం జరిగింది అన్న తరువాత ఒక నిముషం 
వెక్కి వెక్కి ఏడవడం జరిగింది. అంత పెద్ద దాక్టరు ఏడుపు విన్న తరువాత చలించి పోయాను. కాస్త మాటలు 
మాట్లాడాను. కొద్దిగా కోలుకున్న తరువాత తన కుమారుడు ఇతర స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళి 
చనిపోయాడని, ఇది జరిగి 10 రోజులవుతోందని పూర్తిగా కుటుంబమంతా దుఃఖపూరితంగా ఉన్నామని, మీ 
మాట పెడచెవిన పెట్టినందుకు, మిమ్మల్ని అవమానించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని బొంగురు 
పోయిన కంఠంతో, గద్దద స్వరంతో చెప్పాడు. సరే కాసేపు మాట్లాడిన తరువాత వీలు చూసుకొని ఈసారి 
వస్తానని తెలిపినాను. అదంతా ఏమీ లేదు, వెంటనే, తక్షణమే, ఇప్పుడే, ఉన్నపళంగా బయలుదేరి రమ్మని 
తన భార్య పరిస్థితి చాలా ఆందోళన కరంగా ఉందని, నా విషయంలో విపరీతమైన కోపంతో ఉంది, ఎవరెంత 
చెప్పినా వినడంలేదు, నిన్న రాత్రి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది, ఇక అయ్యింది అయ్యిందని మిమ్మల్ని 
పిలిపిస్తానని తెలిపిన తరువాత కొద్దిగా నా విషయంలో నెమ్మదించింది. మీరు ఇక్కడున్నట్లుగా రావాలని 


కోరడం, నేను వెంటనే వెళ్లడం జరిగింది. 
తూర్పు 


పశ్చిమము . 
Main entrance 


య 
9లో 
| 
| 
| 
| 


పై ప్లాను గమనించారు గదా! ఆ ఇంటికి ఈశాన్యం కోల్పోయింది. దక్షిణ నైబుతి తలుపు. తూర్పు 
భాగంలో ఖాళీ లేదు. పశ్చిమ, దక్షిణ భాగం కాంపౌండు. అబ్బాయి విషయం చెప్పడంతోనే నన్ను లేగ్గొట్టి 
బయటకు పంపాడు. ఇంకా ఈ ఇంటికి జరగాల్సిన దోషాలు, తతంగాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పనీయకనే 


నన్ను బయటకు పంపారపుడు. ఈ ఇంటికి సూచించన మార్పులు: 
స్‌ 


ది 


ఒకసారి పై వ్లానును గమనించండి. కోల్పోయిన ఈశాన్య భాగాన్ని పక్కింటి వారితో మాట్లాడి 
కొనడం జరిగింది. విపరీతంగా ఉన్న పశ్చిమ, దక్షిణ ఖాళీ ప్రదేశాలను షాపులు కట్టి మరియు షాపుల పైన 
క్లాంపెక్సులు కట్టి తగ్గించడం జరిగింది. ఇక ఇంటికి షాపులకు మధ్యలో బలమైన వృక్షాలు నాటించడం 
జరిగింది. దక్షిణ నైబుతి ద్వారములు తీసివేయించి, దక్షిణ ఆగ్నేయ దిక్కుగా మార్చడం జరిగింది. ఈశాన్య 
భాగంలో బోర్‌ వేయడం, నీటి గుంత ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితులలోను ఇల్లు 
మారనని డాక్టర్‌ చెప్పారు. అందువల్ల ఉన్నంతలోనే మార్పులు చూపాను. 

రెండు షానులలోను లోపల భాగాలు చూపించలేదు. కారణం ఎక్కువ రూములు, హాళ్ళు, ఆపరేషన్‌ 
థియేటర్లు ఉన్నందువల్ల అంత పెద్ద షాను ఇక్కడ అవసరం లేదు కాబట్టి అవన్నీ చూపించలేదు. 

నాస్తికులు చాలామంది వాస్తు నమ్మరు. నమ్మినా నమ్మకపోయినా వాస్తు పనిచేస్తుంది. ఇది మాయ, 
మంత్రం కాదు. ఇది ఒక శాప్రీయమే. విమర్శకులు విమర్శ చేస్తూనే ఉంటారు. అయితే వాస్తు వల్ల 
ఉపయోగం లేకపోతే ఇన్ని కోట్ల మంది వాస్తును ఎందుకు పాటిస్తున్నారు ? ఉదాహరణకు ఎన్నో ప్రైవేట్‌ 
వ్యాపార సంస్థలు మంచి లాభాలతో ముందుకు వెళుతున్నాయి. వీరందరూ వాస్తును పాటిస్తారు. అదే వాస్తు 
పాటించని ప్రభుత్వ సంస్థలు కుంటుబడి ఎంతగా డీలా పడిపోవడం మీరు గమనిస్తూనే ఉన్నారు గదా! 


వాస్తు దోషాలనేవి ఈ విధంగా ఉంటాయి. అప్పులు చెయడం, అప్పులు అధికం కావడం, అప్పులు తీర్చడం 
కోసమై కొత్త అప్పులు చేయడం, జీవిత పర్యంతము సంపాదన ఇపినా తీరని అప్పులు, క్రుంగిపోవడాలు, 
ఆత్మహత్యలు, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడం, టెన్షన్లు, మానసిక క్షోభ, తీరని వ్యధ, గలాటాలు, 


రగా? 


| 
| 
| 
| 
య 
3 
| 
| 
| 
| 


కొట్లాటలు, కుటుంబంలో బేజారెత్తించే కలహాలు, భార్యాభర్తల జగడములు, పిల్లలకు విద్య సరిగా రాకపోవడం, 
పిల్లలు ఎదగకపోవడం, పిల్లలు పుట్టక పోవడం, మరణించడం లేదా అంగవైకల్య జననం, రోగాలు, వ్యాపారాలు 
సరిగా జరగక పోవడం, పెట్టుబడిపై కవత వడ్డీ కూడా గిట్టకపోవడం, మానసిక వ్యాకులత, భాగస్టుల సమస్యలు, 
వ్యవహారాలు, భయంకరమైన రోగాలు, అనారోగ్యాలు, క్యాన్సరు, ఎయిడ్స్‌, పక్షవాతం, గుండె పోటు, రక్తహీనత, 
భయం భయంగా ఉండడం, అవమానాలు, బికారి కావడం, సన్యాసం పుచ్చుకోవడం, పిచ్చి పట్టడం, కాని పనుల 
కోసం పోరాడటం, చట్టానికి వ్యతిరేకంగా (ప్రవర్తించడం, తప్పుడు పనులు చేయడం, దొరికి పోవడం, వ్యభిచరించడం, 


ఇతర స్త్రీలపై విపరీతమైన కామ (ప్రకోపాలు, ఇంటి ఇల్లాలిపై విసుగు - కోడం, అసహ్యం, కుటుంబ సభ్యుల 
మధ్యలో ఒకరిపై ఒకరు కీడు చేసుకోవాలని తలచడం, దాడులు చేసుకోవడం, చంపుకోవడాలు, హత్య కావింప 
బడటం, హత్యలు చేయడం. 

దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే (ప్రమాదాలు, చర్మ వ్యాధులు, ఉద్యోగం 
లభించకపోవడం, విదేశాలకు వెళ్ళాలన్నా వెళ్ళలేక పోవడం, ఇతరత్రా. 

ఆడపిల్లల విషయంలో : ఇతరులను ప్రేమించడం, లేచిపోవడం, పెళ్ళి అయిన తరువాత పూర్వ (పేమికునితో 
కులకడం, పుట్టింటికి చేరుకోవడం, పుట్టింటి వారికి బరువు కావడం, మెట్టినింట కష్టాలు ఎదుర్శొని, భర్త 
బలవంతంచే పుట్టినింటివారిని పీడించడం. 

పై దోషాలను వాస్తురీత్యా సవరించుకోవచ్చు. 

నమ్మండి నమ్మకపొండి, ఇలాంటివి ప్రపంచంలో జరుగుతాయా అనే సంఘటనలు కూడా నా అనుభవములో 
చూడటమైనది. అక్షర రూపంగా వాటిని వ్రాయలేను. అసహ్య కరమైన సంఘటనలను వ్రాయడం మంచిది 
కాదనే ఉద్దేశ్యంతో అక్షర రూపం చేయలేదు. అయితే వారింట వాస్తు దోషాలు సవరించిన తరువాత అటువంటివి 
భవిష్యత్తులో జరుగకపోవడం నిజంగా వాస్తు గొప్పతనమే. భగవంతుడు మనకిచ్చిన ఈ వాస్తు సవరణల అవకాశానికి 
మనస్ఫూర్తిగా, హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

రెండవది పరిశోధనలు చేసి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు సూచించిన వాస్తు శాస్త్రవేత్తలకు కూడా 
మనస్ఫూర్తిగా, హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. ఈ పరిశోధనలు ఇంతటితో ఆగక బాగా 
ఎక్కువగా చేసి (ప్రజలకు వాటి ఫలములను ఇంతకు ముందులాగే అందించాల్సిందిగా నా హృదయ పూర్వక 
ప్రార్థన. 

ప్రజలకు ఓ ముఖ్య గమనిక ఏమంటే వాస్తు పనిచేస్తుందా లేదా అనే విషయం ప్రక్కన పెట్టి ఏ నిర్మాణమునైనా 
వాస్తురీత్యా నిర్మించుకోవాలని, తద్వారా అందరూ ఆనందంగా ఉండాలని నా అభిమతము. 


e-book కొని రచయితను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాదములు. వాస్తు శాస్త్రము నేడు ప్రజా 
బాహుళ్యము పొందినది. భారతదేశంలో అత్యధికంగా వాస్తు శాస్త్రమును పాటించువారు మన తెలుగువారు 
కావడం మన అదృష్టం. €-b00% లు మాత్రం తెలుగులో మొట్టమొదటిగా w.5ubhavaastu.com 
నుండి వెలువడటం అత్యంత ఆనందకరమైన విషయం. విదేశాలలో నివసించు మన తెలుగువారి కోసం 
ప్రత్యేకంగా తయారుచేసినవి ఈ €-b005. మన తెలుగువారందరిని దృష్టిలో ఉంచుకొని అత్యంత తక్కువ 
ధరకు ఈ e-b00k5 ను ఉంచడమైనది. €-b00k5 ను తయారుచేయడం ఎంత కష్టమో అందరకూ 
తెలిసినదే. అయితే మనవారి కోసం ఎంతో ఆప్యాయతగా ఓర్పుతో తయారు చేసి మీకు అందించడం 
జరిగినది. ఈ అవకాశమును మీరేకాక మీ సన్నిహితులు, మిత్రులు, బంధువులకు తెలిపి, సద్వినియోగము 
చేసుకోగలరు. ఇట్లు 
రచయిత 


సురేష్‌ సిద్ధాంతి. 


వాస్తు శాస్త్రం ఈనాటిది కాదు. ఇది పూర్వ కాలము నుండియే వాడుకలో ఉన్నది. అయితే సమాచార 
విప్లవం ఈనాడు ఉన్నంతగా ఆనాడు లేదు. సమాచార విప్లవం నుంచి నేడు వాస్తు జన ప్రాచుర్యం పొందినది. 

ఈశాన్యంలో గుంత, ఆగ్నేయంలో మంట, నైరుతిలో పంట, వాయవ్యంలో పెంట ఈ నాలుగు విషయాలు 
తెలిసిన తోడనే భుజానికి ఒక బ్యాగు తగిలించుకొని మేము వాస్తు చెబుతామని కొందరు బయలుదేరారు. ఇదే 
వాస్తు పేరు చెప్పి అనేక మంది మోసగాళ్లు ప్రజలను రక రకాలుగా భ్రమింప చేసి ధనం దండుకుంటున్నారు. 
అమాయకులైన జనం చాలా మంది వీరి చేతిలో మోసపోతున్నారు. నిజమైన వాస్తు శాస్త్రవేత్త ఏనాటికీ ఎవ్వరినీ 
మోసం చేయడు. అతనికి కీర్తి ముఖ్యము. ధనం ప్రాధానము కాదు. అందువల్ల విజ్ఞులైన మీరైననూ ఒక అనుభవజ్ఞుడైన 
వాస్తు శాస్త్రవేత్తచే టీ గృహాలను పరిశీలింప చేయించుకొని సుఖ పడుదురని పూర్తీగా విశ్వసిస్తున్నాను. 

గృహము యందు వాస్తు దోషములు ఏవైనా ఉన్నచో వాటిని మనం సవరించుకోవడానికి అనుకూలం, 
అవకాశము వుంది. ఎందుకంటే మన ఆస్థులు కాబట్టి మనము వాస్తు దోషాలను సవరణలు కావించి మంచి 
ఫలితాలను రాబట్టు కోవచ్చు. అయితే గృహము బయట వాస్తు పరిస్థిలు కూడాను మనపై విపరీతమైన 
పరిణామములను ప్రసరింపచేయును. దీనిని పరిసర వాస్తు అని తెలుపుదరు. పరిసర వాస్తులో ఎన్నో విషయాలు 
దాగి వున్నాయి. సాధారణంగా చాలా మంది గృహము యందలి వాస్తును మాత్రమే గమనించి ఏవైనా తమకు 
తెలిసిన సవరణలు మాత్రం సూచిస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని మనం తప్పనిసరిగా పరిగణలోకి 
తీసుకొనవలెను. అదియే పరిసర వాస్తు. పరిసర వాస్తు ప్రభావము గృహముపై ఏ మాత్రము వుండదని కొందరు 
తెలిపి వుండవచ్చు. అయితే ఈ విషయం పూర్తీగా తప్పు. పరిసర వాస్తు తన ప్రభావమును గృహముపై చూపిస్తూ 
వుంటుంది. గృహము బయట ఏదైనా వాస్తు సవరణలు చేయాలంటే మన ఆస్థులు కానందు వల్ల వాటిపై మనకు 
అధికారము వుండదు. ఇందుకు వాస్తు శాస్తం సమ్మతమైన ఓ పరిష్మార మార్గాన్ని సూచించినది. అదియే బ్యాలెన్సింగ్‌ 
మెథడ్స్‌. పరిసర వాస్తులో ఈ విషయాలన్నీ వస్తాయి. 1. వీధులు, 2. వీధిపోట్లు, 8. పల్లము, తగ్గులు, సరస్సులు, 
కొలనులు, కాలువలు, 4. గుట్టలు, మిట్టలు, భారీ భవంతులు, సెల్‌ఫోన్‌ టవర్లు. 


ఈశాన్య భాగము గురించి “శుభవాస్తు” వాస్తు పుస్తకములో పూర్తీ వివరంగా తెలపడమైనది. ప్రత్యేకించి 
చాలా మంది పాఠకులు ఈశాన్యము గురించి చాలా వివరంగా వ్రాసినందుకు అభినందించారు. వాస్తు శాస్త్రంలో 
ఈశాన్య భాగమునకు ఒక విశిష్ట స్థానము కలదు. వాస్తు అంతయూ ఒక ఎత్తు, ఈశాన్యము ఒక ఎత్తు. ఈశాన్యము 
అనగా ఈశ్వరునిలో ఒక భాగమని చెప్పుకోవచ్చు. ఆదిదేవుడైన పరమేశ్వరుని శక్తి గురించి చర్చించడమంటే 
సామాన్య విషయం కాదు. అలాగే ఈశాన్య భాగము యొక్క గొప్పధనం గురించి చెప్పాలన్నా చిన్న విషయం 
కాదు. ఇక్కడ మనం క్లుప్తంగా ఈశాన్య భాగము గురించి చర్చించుకుందాము. 

చింతల చెరువులో సోమయ్య అను ఒక వ్యక్తికి లక్ష రూపాయలు అప్పు ఉన్నది. అతని ధ్యాస అంతయూ 
ఆ లక్ష రూపాయల అప్పును ఎలా తీర్చాలనే. ఈ ఆలోచనలతో, కాని పనులతో సతమతమై అనేక రీతులా నలిగి 
పోయెడివాడు. ఏమి చేసిననూ ఈ అప్పు తీరెడిది కాదు. ఎలాగైననూ ఈ అప్పులు తీర్చాలని పట్టుబట్టి అనేక 


రీతులా సర్వశక్తులూ ఒడ్డీ పోరాడినా అప్పు మాత్రం తీరెడిది కాదు. 8 సంవత్సరాలుగా పోరాడుతూనే వున్నాడు. 
కుటుంబ జీవనం మాత్రం జరుగుతున్నది. తెచ్చిన సంపాదన అంతయూ కుటుంబ పోషణకు లక్ష రూపాయల 
వడ్డీకే సరిపోతున్నది. చింతతో మనిషి శుష్మించిపోసాగాడు. ఒకానొకనాడు గృహము యందలి పెరటిలో మొక్కలకు 
పాదులు తీస్తుండగా హఠార్తుగా పనిముట్టుకు భూమిలోపల ఏదో తగిలి శబ్ధమైనది. ఆ శబ్ధం విచిత్రంగా తోచడంతో 
వెంటనే చకచకా త్రవ్వి చూడగా అక్కడ ఒక చిన్నపాటి లంకె బిందె దొరికినది. గుండెలు దడదడా కొట్టుకుంటుండగా 
ఒక్క ఉదుటున గృహములోకి లంకె బిందెతో పరుగులంఘించుకున్నాడు. హడావిడిగా భార్యను కక వెసి దెవునీ 
గదిలోకి వెళ్లి దేవుడి ముందర లంకెబిందెను పెట్టి దేవునికి (మొక్కి లంకెబిందెను తెరవడానికి ప్రయత్నం చేస్తున్నంతలో 
భార్య రావడము సహాయము చేయడము జరిగి లంకెబిందె మూత ఊడి అందు నుండి గలగలా, జలజలామంటూ 
బంగారు నాణాలు రాలిపడ్డాయి. భార్యాభర్తలిరువురు ఒక తెలియని మహాద్భుతమైన ఆనందానికి లోనై చేతి 
నిండుగా నాణాలను తీసుకున్నారు. వారు ఆనందం నుంచి తేరుకొని ఇహలోకంలోకి రావడానికి గంట సమయం 
పట్టింది. 

ఇక ఇరువురూ కూర్చొని ఆ నాణాలను లెక్కబెట్టుకొని ఎవరికీ తెలియకుండా పక్కనున్న నగరానికి వెళ్లి 
తెలిసిన వారి ద్వారా బంగారు వర్తకుని దగ్గరకు వెళ్లి రహస్యంగా నాణాలను అమ్మారు. వారి చేతికి ఖచ్చితంగా లక్ష 
రూపాయలు వచ్చినది. 

వెంటనే తమ గ్రామమునకు వెళ్లి బాకీ ఉన్నచోట లక్ష రూపాయలను కట్టి సంతకం పెట్టిన ప్రో నోటును 
ఇంటికి తీసుకు వచ్చారు. ఆ దినం వారి మనస్సు మనస్సులో లేదు. ఎన్ని సంవత్సరాల నుంచో తగులుకున్న 
దరిద్రం నేటికి తీరినది. భార్యాభర్తలు ఇరువురూ ఈ విషయాన్ని పదే పదే పదే పదే తలుచుకొని మనస్సు 
సంతోషంతో నిండగా హృదయానందంగా ఎగిరి గంతులు వేస్తూ ఇల్లంతా కలియ తిరుగుతూ ఎగుర సాగారు. 
వారికి ఈ ప్రపంచాన్ని జయించినంత సంబరం ఆవరించింది. 


వారు ఎవరినీ జయించలేదు. వారికున్న అప్పులు మాత్రం తీర్చారు. ఇక వారికి అప్పు లేదు. ఇక ఎవరికీ 
భయపడాల్సిన పని లేనే లేదు. ఉన్నదంతా తృప్తి, మానసిక ఆనందం. 

పై చెప్పుకున్నదంతయూ కేవలము మనిషికి లభించే తృప్తి యొక్క విలువను మాత్రమే. మామూలుగా 
తృప్తి, మానసిక ఆనందం అంటే ఏమిటో తెలియక పోవచ్చు. అయితే ఒక పెద్ద సమస్య నుంచి బయట పడినప్పుడు 
లభించిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడము కూడా కష్టము అని చెప్పవచ్చు. 


ఖచ్చితంగా ఈశాన్య భాగము బాగా ఉంటే మనిషి జీవితంలో ముందు చెప్పుకున్నటువంటి తృప్తి ఆవరించి 
ఉంటుంది. అది ఈశాన్యము యొక్క గొప్పదనము. 

ఈశాన్యము బాగుంటే రాజులు అవుతారనడం, చక్రవర్తులు అవుతారనడం, (పైసిడెంటు, (పైమినిష్టర్‌ 
అవుతారనడం సరికాదు. ప్రధాన మంత్రికి వున్న సమస్యలు చిన్నవి కాదు. ఆ స్థానంలో వున్న వారికి మాత్రమే ఆ 
సమస్యల శక్తి ఎటువంటిదో తెలుస్తుంది. బహుశా మనకు తెలియక పోవచ్చును. ఈశాన్య భాగము యొక్క శక్తిని 
చెప్పుకోవడానికి పదాలను వెదుక్కోవాల్సి వస్తుంది. 

ముఖ్యంగా ఈశాన్యము అంటే తృప్తి అని భావించాలి. లేదా మానసిక ఆనందం అని భావించాలి. 


27 


మీకు ఈశాన్యము కలిసి వచ్చిందంటే అదృష్టం కలిసి వచ్చినట్లే, ఈ విషయాన్ని జడే పడ్‌ గుర్తుకు 
తెచ్చుకోవాలి. 
మనము ముందు చెప్పుకున్న కథ కూడా ఒక తృప్తి గురించి చెప్పుకున్నదే. అంతేకాని లంకెబిందెలు, 


బంగారు నాణాలు గురించి కాదు. 

ఈశాన్యము పెంచుకోవడము అనేది అనుభవజ్ఞులైతే చాలా సులభముగా సరళమైన రీతిలో మీకు బోధిస్తారు. 
నా అనుభవంలో నేను ఎన్నియో సంఘటనలను చూశాను. అదృష్టము ఉన్న వారు మంచి అనుభవం గల వాస్తు 
శాస్త్రవేత్తలను పిలుచుకు వచ్చి తమ గృహాలను పరిశీలింప చేయించుకొని భాగ్యాన్ని పొందుతారు. ఈ అదృష్టవంతులు 
వాస్తు శాస్త్రవేత్తకు ఇచ్చే రుసుముకు ఏ మాత్రమూ జంకరు. కారణం వీరికి అదృష్టాన్ని మోసి. సమయము 
ఆసన్నమై వుంటుంది. అదే దురదృష్టవంతులు ఎంత కాలమూ వాస్తు శాస్త్రవేత్తకు ఇచ్చే రుసుము గురించే యోచన 
చేస్తూ కాలాన్ని వెల్లదీస్తూ కాల గమనంలో కలిసిపోతూ వుంటారు. ఇది చూడండి. 

ముంబాయి మహానగరంలో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఎం.డి నన్ను వాస్తు చూడాలని పిలిపించారు. ఆ 
కంపెనీ పార్టర్‌కు నన్ను పిలవడము సుతరామూ ఇష్టము లేదు. అతను మొహం చిటపటలాడిస్తూనే వున్నాడు. 
మాతో ఎవ్వరితో కూడానూ సరిగా మాట్లాడలేదు. దాదాపుగా మధ్యాహ్నం ఒంటి గంట కావొస్తున్నది. అప్పుడు 
నన్ను పిలిపించిన వ్యక్తితో పారర్‌ గొడవకు దిగాడు. ఈ వాస్తు అంతా ఏమిటి, ఇది ఎవరు చెప్పొచ్చారు, ప్రతి 
ఒక్కరూ వాస్తు చూపించుకొనే బాగుపడుతున్నారా! సౌత్‌ ఇండియా నుంచి వాస్తు శాస్త్రవేత్తను పిలిపించడము 
అంత అవసరం వుందా. ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక అరగంటలోపే ఇరువురూ కాస్త కటువుగా 
వ్యవహరించుకొని నేను అక్కడ ఉండగనే విడిపోవటము జరిగినది. విడిపోతున్న పార్టర్‌తో నేను ఎంతో 
మర్యాదపూర్వకంగా అభ్యర్థించి కలిసి వుండండి, ఇక మీ కంపెనీ మంచి లాభాల బాటలో పడుతుంది అని 
ఎంతగా చెప్పినా తలకెక్కించుకోక నన్ను కూడా రెండు మాటలని, ఎం.డి. గారితో మిగతా విషయాలన్నీ సాయంత్రం 
ముగించుకుందామని తెలిపి తన సొమ్ము తనకు ఒక నెల దినముల గడువులో ఇచ్చి వేయమని కరాఖండిగా తేల్చి 


చెప్పి అటునుంచి తన దారిలో తను వెళ్లి పోయాడు. వారి ఆఫీసు పటం నమూనాను చూడండి. 
తూర్పు 


నన్ను పిలిపించిన సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌ వారికి ఈశాన్యములో టీస్టాల్‌, తూర్పు ఆగ్నేయమున ద్వారములు 
కలవు. వారు ఊహించిన ఫలితాలు రావడం లేదు. పైగా ఏదో జక వ్యవహారం నెత్తికి చుట్టుకుంటున్నది. 
ఈశాన్యము కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో పార్టర్‌ను బయటకు వెళ్లక కంపెనీకన చలడమని నను కోరాము, 
ఆయనకు కాలం మంచిగా లేదు. అందుకే ఈ కంపెనీని వదిలి తర్వాత కాలంలో ఇంకో కంపెనీని వీరి ప్రక్కనే 
ఏర్పాటు చేసుకున్నాడు. 


నన్ను పిలిపించిన వారికి ఈశాన్యము పెరగడముతో పైగా ఈశాన్యము నడక రావడముతో అద్భుతమైన 
ఫలితాలను రుచి చూశారు. ఏమంటే ఈ టీ స్టాల్‌ను కొనడం మాత్రం ఎక్కువ ధర పడింది. అయిననూ అదృష్టము 
ఊరక రాదు. ఈ రహస్యం తెలిసిన వాడు కాబట్టే వాస్తు శాస్త్రం యొక్క సహాయాన్ని అర్థించి లాభ పడ్డాడు. 

అంత కాలం కంపెనీలో ఉండి బయటకు వెళ్లిన పార్టర్‌కు కలిసి రాలేదు. కారణం తూర్పు ఆగ్నేయ 
ద్వారము. పార్ట్నర్‌ కంటి ముందరే వీరు ఎదిగిపోతున్నారు. 

ఈశాన్యము పెరిగితే జరిగే లాభాన్ని గమనించాలి. ఈశాన్యము పెరగడము అనగా అదృష్టము పెరగడమే. 
దురదృష్టవంతులు ఈశాన్యము పెరిగిన స్థలములో ఉండలేరు. వారి చెడ్డ సమయం వారిని ఈశాన్యము పెరిగిన 
స్థలములో వుంచనివ్వదు. ఏదో తెలియని ఒక శక్తి చెబుతున్నట్లుగా వారు తప్పు నిర్ణయాన్ని తీసుకుంటారు. 
అందుకే పార్ట్నర్‌ కంపెనీ నుంచి విడిపోయాడు. కొద్ది కాలం ఓపిక పట్టి ఉంటే అతనికీ అదృష్టములో భాగము 
లభించేదే. 

ట్రీ స్టాల్‌ను ఒక ముదుసలి నడుపువాడు. అతనికి మంచి ఆఫర్‌ను సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వారు ఇవ్వడముతో 
ఆనందంగా అటునుంచి వెళ్లి పోయాడు. అతనికి ఏ మాత్రమూ స్థలం వదులుకుంటున్నందుకు బాధ మచ్చుకు 
కూడా లేదు. దొరికిందే అదృష్టంగా భావించాడు. 

ge నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తుంది. అయితే నిర్ణయం తీసుకునే దాంట్లో వుంది. బాగా యోచన 
చేయండి. అదృష్టం కావాలో, దురదృష్టాన్ని అలాగే మోస్తూ వుండాలో తేల్చుకోండి. వాస్తు శాస్త సహాయాన్ని బాగా 
పొందండి. వాస్తు శాస్త్రాన్ని నమ్మి చెడిన వారు లేరు. అయితే వాస్తు శాస్త్రవేత్తను ఎంచుకునే దాంట్లోనే మీ 
భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. 

మీరు ఈశాన్యమును పెంచుకొని అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో రుచి చూడవచ్చు. ఇన్ని సార్లు 
ఈశాన్యము గురించి చెప్పడానికి కారణం ఈశాన్యము యొక్క బలము అత్యంత ప్రశస్తమైనది మరియు బహు 
గొప్పది. 

ప్‌ గృహము బయట ఈశాన్య భాగమున బావి గానీ, గుంతలు గానీ, చిన్న పాటి కొలను గానీ ఉంటే 
దాని ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి ఒక పనిలోను మీకు కలిసి రావడం, మృష్టాన్న భోజనము 
ఆరగించిన తరువాత వచ్చే తృప్తి ఎలా ఉంటుందో అటువంటి తృప్తి మీకు ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఒక 
విజయాన్ని సాధించిన ఆనందం ఎలా ఉంటుందో అటువంటి ఆనందం మీలో మిళితమై ఉంటుంది. ఎప్పుడూ 


హుషారుగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. మగ పిల్లల జననం కలుగుతుంది. ఆడపిల్లల జననం ఎక్కువ 
ఉన్నవారు మరియు మగ సంతానం కావాలని కోరుకొనే వారికి ఇటువంటి గృహముల యందు వారి కోరికలు 
ఫలిస్తాయి. అయితే ముఖ్య గమనిక ఏమంటే గృహములో గానీ, ప్రహారీలోగాని ఈశాన్య దోషాలు ఏమాత్రం ఉండకుండా 
చూసుకోవాలి. ఈశాన్యం పెరిగి ఉండడం వల్ల సిద్ధి. కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యము బాగుంటుంది. భోగభాగ్యాలు, 
సిరి సంపదలు, సంతోషము, ఆనందము, సౌభాగ్యము, అభివృద్ధి. 

పిల్లలు చదువుల యందు చక్కటి అభివృద్ధిని కనబరచి వారు చదువుతున్న పాఠశాల యందు ఒక 
గుర్తింపును పొంది ఉంటారు. వీరు చదువుతున్న తరగతిలో గురువు ఏకాగ్రత ఎక్కువగా వీరిపై ఉండి ప్రత్యేక శ్రద్ధ 
కనబరుస్తారు. వారు ఆశించిన రీతిలో వీరు ఎదుగుతారు. మంచి మార్కులు పొంది ఇతరులకు ఆదర్శప్రాయము 
అవుతారు. సైన్సుఫేర్‌లు, ఆటపాటల పోటీలయందు, ఇతర కాంపీటీషన్ల యందు వీరు ముందుండి సాధారణంగా 
మొదటి బహుమతులను పొందుతారు. కాస్త ఇతర పిల్లల అసూయ ద్వేషాలు వీరిపై ఉంటాయి. అయితే అవి 
ఏమాత్రమూ వీరికి ప్రమాదకరంగా తయారుకావు. ఒకవేళ వీరికి కీడు తలపెట్టవలనని అసూయ కలిగిన పిల్లలు 
ప్రయత్నం చేసిననూ వారి ప్రయత్నాలు ఫలించవు. పైగా ఇతరులకు దొరికిపోయి అవమానింపబడతారు. పిల్లలకు 
విదేశీ యోగం, విద్యకై, ఉద్యోగము కొరకై విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. గృహము బయట ఈశాన్యముయందు 
గుంతలు కలిగిన గృహముల వారికి ఏదైనా ఫ్యాక్టరీలు ఉన్నచో వాటియందు మంచి లాభములు వచ్చి పనివారు 
ఎదురు తిరగక చక్కగా అనుకూలించి ఇతోదికంగా సహాయపడే అవకాశం ఎక్కువ. ఇటువంటి ఫ్యాక్టరీల 
యజమానులకు సిస్టర్‌ కన్‌సర్చ్‌ ఏర్పడతాయి. వాటియందు కూడానూ అనేక విధాలా అనుకూలము. 

ఒకవేళ రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పదవులు లభించి పార్టీ యందు ఒక ప్రత్యేక గుర్తింపు, 
వీరి మాటకు విలువ వుండడము, అడగకనే వచ్చే బహుమతులు, బట్రాజులు ఏర్పడటము, ప! ద్వారా ప్రత్యేకమైన 
లాభములు, వాహన సౌఖ్యము, దీనికి అయ్యె ఖర్చు అప్పణంగా లభించడము. వ్యాపార రంగములో ఉన్న వారికి 
ఇతోదికంగా ధనము కూడటము, తోటి ఇతర వ్యాపారస్థుల మధ్యలో గుర్తింపు, వ్యాపార సంఘములో ఒక పదవి, 
అక్కడ కూడా గుర్తింపు, మాటకు గౌరవము ఇతరత్రా. ఆడవారికి ఆరోగ్యము బాగుండి, ఇంటిపనులు చాలా 
సజావుగా చేసుకుంటూ ఏ మాత్రము కష్టమనేది లేకుండా సుఖజీవనాన్ని పొందుతారు. భర్త మరియు పిల్లలకు 
సంఘంలో లభించిన గౌరవ ఫలితములను వీరుకూడా సమ భాగస్తులై అనుభవించే అవకాశము ఉంటుంది. 
ఇతర స్త్రీలు మరియు సంఘము యందలి జనులు గౌరవాన్ని ఆపాదిస్తారు. 
దుష్ఫలితాలు ;- ఒకవేళ గృహము బయట ఈశాన్య భాగములో ఎత్తైన అంతస్థులు, మాడీలు, అపార్ట్‌మెంట్‌లు, 
సెల్‌ఫోన్‌ టవర్లు, కొండలు, గుట్టలు, మిట్ట, మిర్రుగా ఉండటము, ఇంట ఈశాన్య లోపాలు ఉంటే, నయము కాని 
రోగాల బారినపడటము, అలర్జీలు, పక్ష వాతము, కానిపనుల కోసం ఎక్కువగా ప్రయత్నాలుచేయడం, ఉన్న 
సమయమంతా వాటికై వెచ్చించడం, పదిమందిలో నవ్వుల పాలు కావడం, వ్యాపార నష్టాలు, ధననష్టము, పేరు 
నాశనము కావడము, సంఘంలో గుర్తింపు తొలగిపోవ డము, కుల సంఘాలలో బ్రష్టు పట్టిపోవడము, చిన్నపాటి 
తప్పుకే అందరి మధ్యలో అవమానింపబడటము, నోరు పెగిలి మాట సరిగా రాకపోవడము, ఆడపిల్లల సంతానము, 


ఉన్న మగ పిల్లలు అభివృద్ధిలోకి రాక జులాయిలతో తిరిగి (భ్రష్టుపట్టి కుటుంబ సభ్యులకు అప్రతిష్ట తేవటం, 


ఏమాత్రం యోగ్యత లేకపోయినా (పేమ అంటూ అమ్మాయిల చుట్టూ తిరగటం, అమ్మాయిల తల్లి దండ్రులతో 
అవమానింప బడటం, విద్యా నాశనం. 


తూర్పు రవి ఉదయించు స్థానము. జ్ఞానము, శక్తి, ధైర్యము. దైవము, వెలుతురు, ఆరోగ్యము, కీర్తి, 
తనము (ప్రతిష్ట జనియించు స్థానము. 

తూర్పును చాలా మంది తేలికగా కొట్టి పారేస్తారు. అయితే తూర్పుకు ఈశాన్యములో అర్థము శక్తి ఉన్నట్లే. 
చిన్నచూపు చూడటం తగదు. తూర్పు భాగమును గృహములో చక్కగా ఏర్పాటు చేసుకొని ఏ పొరపాటు లేకుండా 
బాగా ఉన్నచో యోగం మొదలైనట్లే. 

ముఖ్యంగా ఈ తూర్పు దిశ వల్ల మగవారికి, రాజకీయ వేత్తలకు, వ్యవహారములలో చిక్కుకొని 
తలమునకలయ్యే వారికి, శత్రుపీడ కలిగిన వారికి, చెడుపేరు గల వారికి, పిల్లలకు విద్య సరిగా రాని వారి 
గృహాలకు తూర్పు భాగము దోషాలను సరి చేసినచో బాగా కలిసి వస్తుంది. తూర్పు దిశ బాగుంటే దశ మొదలైనట్లే. 
గృహములో నాలుగు మూలలు, నాలుగు దిక్కులు ఉంటాయి. వేటికవే ప్రత్యేకమైన శక్తులను కలిగి వుంటాయి. 
ప్రతి ఒక మూల మరియు ప్రతి దిశ సరిగా ఉన్నచో యోగవంతమైన జీవితము ప్రాప్తించును. 

మన గృహమునకు బయట తూర్పు భాగములో పల్లము ఉండడం, బావి ఉండడం, గోతులు ఉండడం, 
చిన్నపాటి కొలను ఉండడం తదితరములు ఉన్నచో గృహస్థులకు రాజభోగము, కీర్తి (ప్రతిష్టలు, సంసుముతో, 
కులసంఘములలో, సమాజములో ఒక గుర్తింపు, మాటకు విలువ, చెప్పిన మాటకు కట్టుబడి పనిచేసేవారు 
ఎక్కువ కావడం, ధనాదాయం, వ్యాపార అభివృద్ధి, రెండవ వ్యాపారము కూడా స్థాపించడం, అందుకూడా అభివృద్ధి, 
పిల్లల చదువు బాగుండడం, ఇంటి వాస్తు కూడా అనుకూలిస్తే విదేశీయోగం, ఇంటిల్లిపాదికి ఆరోగ్యము బాగుండటం, 
భర్త మాటను భార్య బాగా గౌరవించడం, కుటుంబము యందు కలహములు లేకపోవడం, బంధుమిత్రుల 
రాకపోకలు, వారి మధ్య కుటుంబ సభ్యులకు మంచి పేరుండటం, ఇతరత్రా. 
అశుభ ఫలితములు :- తూర్పు భాగములో గృహము బయట కొండగానీ, గుట్టగానీ, ఎత్తైన అంతస్థులు గల 
భవనము గానీ, లేదా సెల్‌ఫోన్‌ టవరు గానీ లేదా బ్రిడ్జ్‌ గానీ, అపార్టు మెంట్లుగానీ, ఎత్తైన రోడ్డు ఇతరత్రా గానీ 
ఉన్నచో ఇంట తూర్పు చెరడినకో గృహస్థులు అనేక బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ధన నష్టము, సంఘములో 
పరువు పోవడం, అనా రోగ్యము, విద్య సరిగా రాకపోవడము, ఇంటిలో ఎప్పుడూ చికాకులు, టెన్షన్లు, మనశ్శాంతి 
లేకపోవడము, భయంగా ఉండడము, భార్యను సుఖపెట్టలేకపోవడం, కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేకపోవడం, 
ఇంటిలో ఎప్పుడూ కటకట, అనవసరమైన విషయాలకై సమయాన్ని వెచ్చించడం, ఇతరుల అంగళ్ళ దగ్గరకు వెళ్ళి 
వారితో మాట్లాడుతూ సమయాన్ని వ్యర్థం చేసుకోవడము, సమయ పాలన పాటించక పోవడం, శుభ్రత గురించి 
ఆలోచన చేయకపోవడం, నోటిలో దుర్వాసన, అల్సరు, శుభ్రత కలిగిన దుస్తులను ధరించకపోవడము లేదా 
మలినమైన దుస్తులను ధరించి అలాగే బజారుకు వెళ్ళడం, ఏ విషయంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచక 
పోవడం, పిల్లలపై అనవసరంగా కేకలు పెట్టడం తదితరములు. 


మీ ఆస్థులను నాతో పరిశీలింపచేయించుకోదలిస్తే నన్ను ఇ-మెయిల్‌ ద్వారా కానీ లేదా సెల్‌ఫోన్‌ ద్వారా కానీ 
సంప్రదించగలరు. ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న భారతీయ సంతతికి ఇదొక ఊహించని అవకాశం. ఇక 
సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. వాస్తు, జ్యోతిషము కొరకు సంప్రదించగలరు. 
e-mail : subhavaastu@rediffmail.com, Web Site : www.subhavaastu.com 
రచయిత : సురేష్‌ సిద్ధాంతి. ఫోన్‌ : 98481 14778 


ఆగ్నేయము అనగానే అగ్ని గుర్తుకు రాక మానదు. అగ్నిని వాడుకునే దాంట్లోనే మన తెలివితేటలు 
బయట పడతాయి. మనము తెలివిగా అగ్నిని వాడుకున్నందువల్లే ఇంత అభివృద్ధిని సాధిస్తున్నాము. అదే అగ్నిని 
వాడుకోవటం మనకు తెలియకపోతే ఇంతటి అభివృద్ధి మానవులకు లభించడము కష్టం. 

అగ్ని వల్ల ఉపయోగం ఉంది, ప్రమాదమూ ఉంది. అంతా మనం వాడుకునే దాంట్లోనే వుంటుంది. 
స్నేహపూర్వకంగా అగ్నిని వాడితే మనకు కావలసిన పనులన్నియూ సులభతరంగా ముగుస్తాయి. అదే అగ్నిని 
వికృతంగా వాడితే బూడిదే. 

చలికాలం ఉదయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఉదయం 5 గంటల సమయంలో అక్కడక్కడా రహదారులపై 
కొందరు అగ్నిని వేసుకొని చలి నుంచి కాపాడుకుంటూ వుంటారు. అయితే ఆ అనుభూతి మాత్రం అనుభవించే 
వారికి మాత్రమే తెలుస్తుంది. నులివెచ్చని ప్రకంపనలు మనకు చలి గల వాతావరణంలో తాకుతూ వుంటే ఆహా 
ఏమి హాయి, అనుభవించే వారికే స్వంతం. ఇతరులకు ఊహాప్రాయం. ఇప్పటికీ గ్రామాలలో ఇటువంటివి 
అనుభవపూర్వకంగా అనుభూతిని పొందవచ్చు. అదే పట్టణాలలో ఇటువంటివి అన్నీ రాతలలోనే చూసుకోవలసి 
వుంటుంది. 

చలి ఎక్కువుగా వుండి మంట తక్కువుగా వుంటే వేడి లభించదు. అనుభూతి తగ్గుతుంది. అదే ఎక్కువ వేడి 
కావాలనుకుంటే అగ్నిని కాస్త పెరిగేలా చూసుకుంటాము. అంతేకానీ ఆ అగ్ని పై మనము కూర్చోము కదా! 
ఎందుకు కూర్చోము. అది జ్ఞానము. అదే అగ్నిని వాడుకొనే విధానము. అలాగే వాస్తు శాస్త్రంలో కూడా ఆగ్నేయమును 
తెలివితో వాడుకోవాలి. అగ్నితోనూ, ఆగ్నేయము తోనూ ఆటలు పనికి రావు. అగ్నిని వాడుకుంటే ఎంతటి శుభ 
ఫలితాలు పొందుతామో, అలాగే ఆగ్నేయమును వాడుకున్ననూ అంతటి శుభ ఫలితములను పొందుతాము. 

గృహము బయట ఆగ్నేయ భాగములో పల్లమున్నచో, గుంతలు, బావులు, కొలనులు ఉన్నదో శుభ 
ఫలితములు కాక అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గృహము వారికి ఈశాన్యము బాగుంటే ఇతరులను 
మోసము చేయడం, పరాయి స్త్రీలపై మోజు అధికంగా ఉండడం. ఈశాన్యము సరిగా లేకపోతే మోసగింపబడటం, 
చివరికి ఆడవారి చేతిలో కూడా మోసపోవడము, పరాయి స్త్రీలపై విపరీతమైన కామవాంఛలు, వారిని అనుభవించాలనే 
ఆలోచనలు అధికం కావడం, వాటికై ప్రయత్నాలు, ఒక్కొక్షసారి ఇతరులకు దొరికిపోవడం, వారు భయపెట్టి బలవంతముగా 
ధనము గుంజడం, వారి ఇతర పనులన్నీ చేయించుకోవడము, భార్య చక్కని చుక్క అయిననూ పరాయి స్త్రీలపై మోజు 
తగ్గకపోవడము, ఎటుతిరిగి పరాయి స్త్రీతో సంగమించడము, అయిననూ తృప్తి తీరక ఇతర స్త్రీల కారకు ప్రయత్నాలు 
చేయడం, మద్య సేవనము, మాంసాహారం భుజించడం, విపరీతమైన కోపాన్ని కలిగి ఉండడం, కొన్ని సమయాలలో 
భార్యను చితకబాదటం, భార్య ఎదురుతిరిగి దొరికిన గుంజతో కీళ్ళు విరగగొట్టడం, ఇతర పురుషుల సహాయంచే 
చావగొట్టించడం, బంధువుల మధ్యలో భర్తకున్న పేరును నాశనం చేయడం, అతను చేస్తున్న పనులన్నిటినీ బయటకు 
చెప్పడం, అవిద్య, పరిష్కారము కాని సమస్యల ఉచ్చుల్లో చిక్కుకోవడం, తదనంతరం దాని పరిష్కారం కోసం యోచన 


చసి చెసి ఉన్న జుట్టును అంతా ఊడగొట్టుకోవడం, కీళ్ళ నొప్పులు, అన్ని ప్రభావాలు ఎక్కువగా కాక కాస్త తక్కువగా 
ఉంటాయి. కొన్ని పరిస్థితులలో అగ్ని ప్రమాదాలు, ఆక్సిడెంట్లు, కాళ్ళు చేతులు విరగడం, విపరీతమైన ఆకలి, బాగా 
లావుకావడం, బొజ్జ పడడం, ఇతరత్రా. గృహము బయట ఆగ్నేయ భాగమునందు గుట్టలుండడం, కొండలుండటం, 
బహుళ అంతస్థులు ఉండడం, ఇతరత్రా ఉంటే దరిద్రము, ధననష్టము, ఉన్న డబ్బంతయూ జారిపోవడం తదితరములు. 


దక్షిణానికి యముడు అధిపతి. వాహనము దున్నపోతు. జ్యోతిష శాస్త్ర రీత్యా దక్షిణానికి కుజ గ్రహము 
ప్రాధాన్యత వహిస్తుంది. చాలా మందికి కుజ గ్రహం యొక్క శక్తి తెలియకపోవచ్చు. ప్రస్తుతం మనం కుజ గ్రహం 
యొక్క శక్తిని గురించి కాస్త తెలుసుకుందాము. ఎంతంటే మన రాజకీయ నాయకులలో కొందరు సేవ చేస్తామని 
భయంకరంగా సమాజాన్ని దోచుకు తింటున్నారు. వారి గురించి మనకు తెలిసింది కొంత మాత్రమే. అటువంటి 
కొంతనే మనము ఇప్పుడు తెలుసుకుందాము. 

శని గ్రహము మహాశక్తిమంతమైనది. నవ గ్రహాలు 9. ఒక శాస్త్రం ప్రకారం నవ గ్రహాలు మొదట ర 
మాత్రం ఉండేవట. 

1. గురు, 2. చంద్రుడు, 3. సూర్యుడు, 4. కేతు, 5. శని, 6. బుధ, 7. శుక్ర, 8. రాహు, వీటిలో గురు 
వర్గం మరియు శని వర్గంగా విడిపోయాయి. గురు వర్గానికి గురు, చంద్రుడు, సూర్యుడు, కేతు ఈ నాలుగు 
(గహాలు ప్రాధాన్యత వహిస్తాయి. ఇక శని వర్గానికి శని, బుధ, శుక్ర, రాహువులు ప్రాధాన్యత వహిస్తాయి. గురు 
[గ్రహము అత్యంత సౌమ్యమైన గ్రహము. శని గ్రహము విపరీతమైన శక్తి కలిగి ఉండెను. శని శక్తి ముందు గురువు 
యొక్క శక్తి ఏ మాత్రం సరిపోయెడిది కాదు. శని శక్తిని ఒకసారి రుచి చూసిన భగవంతుడు శని యొక్క 
శక్తినంతటిని లాగివేసెనట. మరియు గురు గ్రహమును రక్షించుట కొరకు ఒక (గ్రహాన్ని తోడు ఇవ్వాలని తలచి 
కుజ గ్రహాన్ని సృష్టించి గురు వర్గమునకు రక్షణగా ఇచ్చెనట. 

కొన్ని జాతకాలలో కుజ దోషము అంటుంటారు. కుజ దోషము అంటే చిన్న విషయము కాదు. శని గ్రహ 
తత్సమానముగా కుజ గ్రహము తన శక్తిని చాటెను. ఏదైనా ఒక జాతకమునకు శని గ్రహము పాపి అయి అతని 
దశలో జాతకుడిని ఘోరమైన ఇబ్బందుల పాలుకు గురి చేస్తాడు. అలాగే ఒక జాతకుడికి కుజ గ్రహం పాపి 
అయినచో ఆ జాతకుడు కుజ గ్రహం యొక్క శక్తిని రుచి చూడవలసిందే. శని గ్రహ శక్తికి దాదాపుగా సమానంగా 
కుజ గ్రహము శక్తి కలిగి ఉన్నది. సర్వ సైన్యాధక్షుడుగా కుజ గ్రహమును చెబుతారు. 

వాస్తు శాస్త్రంలో శని గ్రహము పడమర దిక్కుకు ప్రాతినిత్యం వహిస్తుంది. తత్సమానంగా కుజ గ్రహం 
దక్షిణానికి ప్రాతినిత్యం వహించడం మనం గమనించవచ్చును. 

సాధారణంగా దక్షిణ భాగ దోషము ఉన్న వారికి వారి జాతకంలో కుజ దోషము ఉంటుందని సూచనగా 
తెలుసుకున్నాము. దక్షిణము చెడడం వల్ల గృహస్థులు ఘోరమైన కష్టాలను ఎదుర్శోవాలి. 

గృహము బయట దక్షిణ భాగము పల్లముండి, సరస్సు ఉండటం, బావి ఉండడం, గుంతలు ఉండడం, 
తదితరములు ఉంటే కుటుంబములో ఎప్పుడూ అశాంతి, అనారోగ్యము, పీడ్ర, ఒక్కోసారి మరణాలు, ధన నష్టము, 
ఆరోగ్యము కొరకు విపరీతంగా ధనాన్ని ఖర్చు వయడడి, పైగా బయట నుండి వడ్డీకు డబ్బు తీసుకొచ్చి ఆరోగ్యాలకై 
పోరాడటం, కొన్ని పరిస్థితులలో స్త్రీలు ఇతరులపై మోజు పెంచుకోవడం, మగవారి కోపాలు, ఆడవారు అవమానింప 
బడటం, మగవారికి చెడు అలవాట్లు అధికం కావడం, కొన్ని సార్లు విపరీతముగా తాగడం, పెట్టెల కొద్దీ పొగ 
ఊదడం, వీరి ఎదురింటి వారిపై ఎప్పుడూ అసూయా ద్వేషాలు కలిగి ఉండడం, వారు సంతోషంగా ఉండడాన్ని 
సహించలేకపోవడం, ఆయాచితంగా వారికి ధనం కూడడాన్ని చూసి ఓర్వలేకుండా పోవడం. చూససిక క్షోభ, 


టెన్షన్లు అధికంగా ఉండడం, హాస్పిటల్‌ అడ్రస్సులు బాగా తెలిసి ఉండడం, మందుల షాపుల వారి స్నేహితం బాగా 


కలిగి ఉండడం, తరువాత ఇరువురు వాదులాడుకోవడం, బలవంతంగా ఇద్దరూ జుట్టు లాగుకోవడం, అయితే 
వీరికి జుట్టు ఎక్కువ లేకపోవడం కలిసి వస్తుంది, తదితరములు. 

గృహము బయట దక్షిణ భాగములో ఎత్తైన అంతస్థులు, మాడీలు, అపార్ట్‌ మెంట్‌లు, సెల్‌ఫోన్‌ టవర్లు, 
కొండలు, గుట్టలు, మిట్ట, మి(ర్రుగా ఉండటము, తది తరములు ఉంటే రోజుకో బట్ట, పూటకో రుచి లాగా 
కుటుంబము గడవటం, అధిక ధనాదాయం పట్టిందల్లా బంగారం కావడం, ఏపని చేసినా కలిసి రావడం, అప్పులు 
తీసుకొనే వారు ఎక్కువకావడం, సకాలంలోవారు తిరిగి సొమ్మును చెల్లించడం, ఇంట ఆడవారి పెత్తనం లేదా 
మగవారు బయట చేసిన పనులన్నిటినీ ఆడ వారికి చెవిలోపలి కర్ణభేరి పగుళ్ళిచ్చేలా చెప్పడం, ఇంటి ఆడవారి 
వెంట తిరుగుతూ తాము చేసిన చిన్న పనులను ఘనకార్యాలుగా చెప్పుకుంటూ వారి మెప్పుకై పాకులాడటం, వారి 
కటాక్షవీక్షణములకై తాపత్రయ పడడం, పెదాలు చెవుల దాకా వచ్చేలా నవ్వడం, వారిని నవ్వించాలని ప్రయత్నం 
చేయడం, స్త్రీలు చెప్పిన పనులన్నియూ సకాలంలో పూర్తి చేయడం, రెండవ వ్యాపారము ఏర్పడడం, అందు 
విపరీతంగా ధనం వృద్ధి కావడం జరుగుతుంది. 

ఓ చిన్న ఉదాహరణ: కొచ్చిలో ఒక ఆసామి తనకున్న మూడు స్థలాలను పరిశీలించడానికి నన్ను పిలుచుకు 
వెళ్ళడం జరిగింది. ఈ మూడు స్థలాలలో డక్‌ స్థలానికి దక్షిణ భాగములో అపార్ట్‌మెంట్‌ నిర్మాణం జరుగుతున్నది. 
ఈ స్థలములో గృహ నిర్మాణం కావించమని చెప్పడము, దానికి సరియైన షాను ఇవ్వడము, ఉత్తరము ఖాలీ 
ఏర్పాటు చేయడము, గృహ నిర్మాణము వాస్తురీత్యా అత్యంత త్వరగా జరిగినది. ఒక్క సంవత్సరము గడిచే లోపలే 
అతనికున్న రెండు స్థలాలలో ఒక స్థలానికి ప్రకృనే ఇతరులు ఓ ఫ్యాక్టరీని స్థాపించి ఈయన స్థలము ఈశాన్య 
భాగము అయినందువల్ల అధిక ధరకు కొనడం జరిగినది. నమ్మండి నమ్మకపొండి ఈయన కట్టిన గృహమునకు 
అయిన ఖర్చు అంతయూ వచ్చినది. కనీసం ఈయన కలలో కూడా ఈ విషయాన్ని ఊహించలేకపోయారు. 
దక్షిణము మిరు అయితే ఫలితాలు ఇంత అద్భుతంగా ఉంటాయి. 


ఒకవేళ మీకు అప్పులు ఉంటే వాటిని తీర్చడం వాస్తు శాస్త్ర రీత్యా తేలికనే. అయితే విజ్ఞాని, అనుభవజ్ఞుడైన 
వాస్తు శాస్త్రవేత్తచే మీ గృహాన్ని పరిశీలింప చేయించుకోండి. ఆశ్చర్యకరమైన రీతిలో మీ అప్పులు అత్యంత త్వరగా 
తీరిపోతాయి. 


మీకు విపరీతంగా ధనం సంపాదించాలనే కోరిక ఉంటే వాస్తు శాస్త్రము మీకు బాగా సహాయము 
చేస్తుంది. అయితే మీ గృహము స్వంత గృహమై ఉండాలి. ఏది ఏమైననూ ఒక అనుభవం కలిగిన వాస్తు 
శాస్త్రవేత్తచే గృహ పరిశీలన చేయించుకున్న వారికి ఫలితాలు ఎప్పటికీ లాభదాయకంగా వుంటాయి. 

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను తెలుసుకుందాము. 

పేరు మాణిక్యాలరావు. కర్నాటకలోని క పట్టణం, మైసూరు అనుకోండి. ఈయన బాగా ఉన్నవాడే. 
అయితే మహా పీనాసి. ఒక ఫ్యాక్టరీ కట్టబోతున్నాడు. దాని పెట్టుబడి 2 కోట్ల రూపాయలు. వాస్తు ప్రాముఖ్యత 
తెలియడం వల్ల వాస్తు చూపించుకోవాలని నిర్ణయానికి వచ్చి ఒక ప్రముఖ వాస్తు శాస్త్రవేత్తను సంప్రదించాడు. 
ఆయన రుసుము రూ. 25,000/-. అంత ఎందుకు ఇవ్వాలి అని అనుకొని తనే స్వంతంగా వాస్తు చూసుకొని 
ఫ్యాక్టరీ నిర్మాణం ముగించాడు. ఆపై కష్టాలంటే ఏమీటో చక్కగా చూశాడు. రూపాయి ఖర్చు పెట్టని మాణిక్యాలరావుకు 
నెలకు లక్షల్లో నష్టాన్ని చూడవలసి వస్తోంది. ముడి ఇనుమును తీసుకువచ్చి కడ్డీలుగా తయారు చేయడం ఈ 


ఫ్యాక్టరీ లక్ష్యం. ఫ్యాక్టరీ పని చేసినా చేయకపోయినా రోజుకు 15,000/- ఖర్చు. 

ఫ్యాక్టరీ బాగా నడిస్తే మంచి లాభాలు. నడవకపోతే చక్కటి చిప్ప. వాస్తులో అత్యంత ప్రాముఖ్యత గల 
కొన్ని విషయాలలో ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. అదే ఈయన కొంప ముంచింది. ఈయన ఫ్యాక్టరీకి దక్షిణ 
భాగములో పెద్ద గుంత గలదు. దాదాపుగా వందలారీల మట్టిని వేస్తే కానీ ఆ గుంత పూడదు. ఈ దక్షిణ గుంతను 
గమనించలేదు. దక్షిణ శక్తి ఏపాటిదో బాగా చూశాడు. రూ. 25 వేలకు చూసుకొని కోటి రూపాయలకు పైగా 
నష్టపోయాడు. సైటును అలాగే ఉంచుకొని ఫ్యాక్టరీ మొత్తం పార్ట్స్‌ పార్ట్స్‌గా అమ్మి చక్కగా అవమానం పొందాడు. 
భారీ నష్టాన్ని చూశాడు. 

ముందుగానే మాట్లాడిన వాస్తు సిద్దాంతిని పిలుచుకు వచ్చి పరిశీలన కావించి ఉండింటే నష్టం రాక 
లాభాలను రుచి చూసే వాడు కదా! రూ.25 వేలకు కక్కుర్తి పడ్డాడు. చావు దెబ్బ తిన్నాడు. ఇలాంటి వాళ్ల జీవితం 
ఎప్పటికీ ఇలాగే వుంటుంది. పైసా పైసా, కూడబెట్టి కోట్లలో నష్టపోతారు. లేదా ఇతరులు దోచుకు తింటారు. 
ఇతని కష్టార్దితం ఇతరుల సొత్తు. ఆ అదృష్టవంతుడు ఎవరో భగవంతుడికి తెలియాలి. ఇలాంటి వారికి ఎప్పటికీ 
బుద్ది రాదు. తర్వాత జరిగిన సమాచారం. 

500లో వెయ్యి రూపాయలో అయితే వాస్తుకు ఇవ్వవచ్చు. 25 వేల రూపాయలు ఇవ్వడము ఏమిటి. కోటి 
రూపాయలు నష్టం వస్తే వచ్చే అంతేకానీ వాస్తుకు 25 వేల రూపాయలు ఇవ్వడమా! 

కోటి రూపాయల కన్నా 25 వేల రూపాయల విలువ ఎక్కువ అన్నది అప్పుడు నాకు తెలిసింది. అంత 
వరకు 25 వేల రూపాయల కన్నా కోటి రూపాయలే ఎక్కువ అనుకునే వాడిని. పొరపాటు నాదే. 

సంపాదించుకునే వారూ బహుపరాక్‌. దక్షిణం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వాస్తు శాస్త్రంలో 
స్వంత తెలివితేటలు దయచేసి వాడవద్దు. మీ మంచి కోరుతూ తెలపడమైనది. ఆపై మీ ఇష్టం. 


ఈ నైరుతి అనగానే ముఖ్యంగా నాకు ఓ న్యాయవాది గుర్తుకు వస్తాడు. రాయలసీమ యందలి ఓ 
పట్టణంలో ఒక న్యాయవాది నైరుతి బ్లాకుగా గృహాన్ని నిర్మించాడు. ఈయన గృహమును నిర్మించు సమయములోనే 
వెనుకాముందు చూసుకోక ఒక అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్తను పిలిపించి స్థలాన్ని పరిశీలింప చేయించి వాస్తు 
శాస్త్ర రీత్యా మంచి నిర్మాణాన్ని సాగించి అద్భుతమైన ఫలితాలను పొందసాగాడు. ఈయన గృహాన్ని నిర్మించు 
సమయంలో అంత డబ్బు పోసి వాస్తు శాస్త్రవేత్తను ఎందుకు పిలిచావని చాలా మంది అడిగారట. ఈయన 
ఇచ్చింది పైసా, పొందింది వెయ్యి. అలాగ ఈయనకు దినాలు జరుగ సాగాయి. మంచి పేరు, చేతి నిండా డబ్బు 
ఉందేది. 

ఈయనకు ఒక ఫ్యాక్షన్‌ నేత అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆ నేతకు ఏ కష్టము వచ్చినా న్యాయవాది 
గృహానికి వచ్చి కొద్ది రోజులు వుండి వెళ్లేవాడు. అదేమి ఆశ్చర్యమో తెలియదు కానీ ఆ నేతకు సమస్యలు తీరేవి. 
ఈ పరిస్థితిని గమనించిన ఆ ఫ్యాక్షన్‌ నేత తన గృహమును కూడా వాస్తు చూపించుకోవాలని తలచి ఆ న్యాయవాది 


ద్వారా ఆ వాస్తు శాస్త్రవేత్తను సంప్రదించడం జరిగినది. ఫ్యాక్షన్‌ నేతలు అంటే ఇష్టం లేని ఆ వాస్తు శాస్త్రవేత్త, 
ఫ్యాక్షన్‌ నేత ఎంత అడిగిననూ ఆయన గృహాన్ని పరిశీలించడానికి ఒప్పుకోలేదు. కాలక్రమంలో ఫ్యాక్షన్‌ నేత 
పనుల ఒత్తిడితో న్యాయవాది గృహానికి రావటం పూర్తీగా తగ్గించాడు. కొద్ది రోజుల తర్వాత అనారోగ్యం పాలై ఓ 


నగరంలో చికిత్స పొంది తిరుగు ప్రయాణంలో తన ఊరికి చేరుకుంటుండగా మార్గమధ్యంలో ఆయనను ప్రత్యర్థులు 
హత్య చేశారు. 

నైరుతి అనగానే ఇంకొక్కటి గుర్తుకు వస్తుంది. అదే భద్రత. నైరుతి ఏ దోషమూ లేకుండా వుంటే జీవితం 
అంత భద్రత కలిగి ఉంటుంది. ఫ్యాక్షన్‌ నేతలు నైరుతి విషయంలో అత్యంత సూక్ష్మమైన పొరపాటు కావించిననూ 
పరిణామమును రుచి చూడవలసి వుంటుంది. రాజకీయ నాయకులు కూడా నైరుతి విషయంలో అనేక జాగ్రత్తలు 
తీసుకోవాలి. ప్రత్యర్థులతో ప్రమాదం గలదని విషయం బయటకు పొక్కినచో నైరుతిలో ఏ దోషములు లేకుండా 
జాగ్రత్త వహించినచో మంచి జరుగు అవకాశం చాలా ఎక్కువ. అక్రమంగా ఇతరులను దోచుకు తిన్న వారు, 
ఇతరుల ఉసురు పోసుకున్న వారు భవిష్యత్తులో ఛేదు అనుభవాలను రుచి చూడక తప్పదు. కష్టపడి నిజాయితీగా 
సంపాదన కావించండి. ఏనాటికీ దిగజారిపోవడము చేయవద్దు. ఇతరుల సొమ్ముపై కన్ను వేయడమంటే మీరు 
తినే ఆహారంలో గడ్డి కలుపుకున్నట్లే. 

గృహము బయట నైబుతి భాగము పల్లముగా ఉండి, బావులు, గోతులు, కొలనులు, గుంతలు, ఉన్నచో 
వాస్తురీత్యా నైబుతికి ఒక గుర్తింపు కలదు. ఈ నైబుతి భాగము మిర్రుగా ఉండి ఎత్తై, బలముగా, నిండుగా 
ఉండవలెను. అట్లుగాక దానికి వ్యతిరేకంగా ఉంటే ఫలితములు కూడా అంతే ఘోరంగా ఉంటాయి. మరణాలు, 
ఆకస్మిక ఆక్సిడెంట్లు, ప్రమాదాలు, విపరీతమైన ధననష్టము, మనశ్శాంతి కోల్పోవడం, అభద్రతా భావము, పిల్లల 
ఎదుగుదలపై విపరీతంగా ఆలోచన పెట్టుకొని కుంగిపోవడం, ఇంటియందు కలహాలు, పక్షవాతం, మందులకు 
నయం కాని రోగాలు, మందుల కొరకు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం, వ్యాపారంలో విపరీతంగా నష్టపోవడం, 
సమాజంలో అగౌరవం, ఎప్పుడూ ఇతరుల నోళ్ళలో గృహస్థుల విషయాలు నానుతుండడం, తదితరములు. 
గృహము బయట నైబుతి భాగము యందు కొండలు గానీ, గుట్టలు గానీ, ఎత్తైన అపార్ట్‌మెంట్‌లు గానీ, టవర్లు 
ఉండడం గానీ, బలమైన వృక్షాలు ఉండడం గానీ, మిర్రుగా ఉండడం గానీ ఇతరత్రా ఉన్నచో పూర్తీ భద్రతా 
భావము, ధనాదాయం, ఆరోగ్యము బాగుండడం, బలంగా మాట రావడం, మనసు యందు హుషారుగా ఉండడం, 
వ్యాపారములో చక్కగా అభివృద్ధి కలిగి యుండడం, మాట, పలుకుబడి ఉండడం, ఇతరులు సలహాల కోసం 
రావడం, ధనము, ధాన్యము ఎప్పటికీ నిలువ కలిగి ఉండడం, వ్యవహారము లలో విజయము, శత్రు నాశనం, 
శత్రువుల ప్రయోగాలు విఫలము కావడం ఇతరత్రా. 


పశ్చిమానికి శని గ్రహము ప్రాధాన్యత వహిస్తుందనే విషయం ఇంతకు ముందే తెలుసుకున్నాము. శని 
శక్తితో కుజుడిని పోల్పామేకానీ, కుజునితో శనిని పోల్చలేదు. గమనించాలి. శని గ్రహం యొక్క శక్తిని చెప్పడము 
కష్టము అనుకోవాలి. శని మహాశక్తిమంతుడు. శని విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అన్నే జాగ్రత్తలు 
పశ్చిమ విషయంలో కూడా తీసుకోవాలి. గృహము అన్న తర్వాత అన్ని అనుకూలతలు వుండాలి. అలాగే వాస్తు 


శాస్త్ర రీత్యా గృహ నిర్మాణమంటే అన్ని దిక్కులూ, అన్ని మూలల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. 

ఎంతసేపూ ఈశాన్యము, ఉత్తర, తూర్పుల గురించి మాట్లాడుకున్నననూ పశ్చిమమును అశ్రద్ధ చేయరాదు. 
గృహము బయట పశ్చిమ భాగము పల్లముగా ఉండి, బావులు, గోతులు, గుంతలు, కొలనులు, కాలువలు 

ఉన్నచో అభద్రతా భావము, అశాంతి, పక్షవాతము, అనారోగ్యము, ధననష్టము, వ్యాపార నష్టము, పరువు ప్రతిష్టలు 


నాశనము కావడము, శత్రువుల విజయం, వ్యవహార అపజయం, ఆడవారి సూటిపోటు మాటలు, నిందలు, 
పురుషులు చాటు మాటుగా మద్యం సలతిత్‌ తాత్మాలికంగా స్వాంతన పొందడం, బాగా గుర్తింపు ఉన్నచోట 
అకన్మాత్తుగా అవమానం పాలుగావడం, అవిద్య, పిల్లలు జులాయిగా తిరగడం, ఇతరత్రా. గృహము బయట 
పశ్చిమ భాగము ఎత్తుగా ఉండి, ఎత్తైన అంతస్థులు, మాడీలు, అపార్ట్‌మెంట్‌లు, సెల్‌ఫోన్‌ టవర్లు, కొండలు, 
గుట్టలు, మిట్ట, మి(రుగా ఉండటము, తదితరములు ఉన్నచో ఉన్నత విద్య, కొన్ని పరిస్థితులలో విదేశీ యోగం, 
సంస్కారం, గుర్తింపు, పలుకుబడి, విజయం, శత్రు నాశనం, పని కట్టుకొని నాశనం చేయాలని చూసే వారు 
అవమానింపబడడం, అది గృహస్థులకు కలిసి రావడం, ఆరోగ్యం బాగుండటం, కుటుంబము యందు మనశ్శాంతి, 
పట్టుకున్న పనులయందు విజయము, పెద్దలకు గౌరవము, న్యాయబుద్ధి, భద్రతా భావము, బంధువులు, స్నేహితుల 
మధ్యలో ఉన్నతాసనము, రాజకీయ రంగములో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు, ఉన్నత పదవుల ప్రాప్తి, ధనవృద్ధి, 
వ్యాపారములో బాగా కలిసి రావడం, వ్యవహారములలో వైనంగా ప్రవర్తించి అందరినీ ఆకర్షించడం, పిల్లలకు 
మంచి విద్య లభించడం, పాఠశాల యందు గుర్తింపు ఇతరత్రా. 


వాయవ్యం, అనుకోగానే ఓ పెట్రోల్‌ బంకు యజమాని మనస్సులో మెదులును. ఈయన గృహంలో 
వాయవ్యములో నీళ్ల గుంత వుండెడిది. ఎంతో షావుకారి అయిన ఈ పెట్రోల్‌ బంక్‌ యజమాని ధనమంతయూ 
పోగొట్టుకొని అప్పులపాలై పెట్రోల్‌ బంక్‌ను వేలానికి తెచ్చెను. చిట్ట చివరి క్షణంలో వాయవ్య గుంతను పూడ్చివేసెను. 


గంటకంతయూ ఫలితాల కోసం ఎదురు చూసెను. వాస్తు శాస్త్రమునకు గంటకు, దినమునకు ఫలితములను 
ఇచ్చు శక్తి లేదు. ఈ విషయం తెలియక వాస్తు శాస్త్రమును నిందించసాగెను. వీరు నమ్మిన సిద్దాంతాలు వీరినే 
నాశనం చేసెను. వాయవ్య గుంత మంచిది కాదని పక్కింటి వారి గృహాన్ని పరిశీలించడానికి వచ్చిన వాస్తు 
శాస్త్రవేత్త తెలిపిననూ ఆయన మాటకు గౌరవం ఇవ్వక ఉన్నదంతయూ పోగొట్టుకొని నాశనమాయెను. 

వ్యాపారం చేయువారు వాయవ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను. చిన్న పొరపాటు జరిగిననూ 
దుకాణం మూసుకోవలసి వుంటుంది. ఫ్యాక్టరీకి తాళం వేసుకోవలసి వుంటుంది. వాయవ్యము ధన, మానసిక 
భద్రతకు ప్రాధాన్యతను ఇస్తుంది. వాయవ్యము చెడితే మనిషి చెడినట్లే. వాయవ్యములో గుంతలు ఉన్నా మట్టలు 
వున్నా కష్టమే. వాయవ్యములో జాగ్రత్తలు మాత్రం ఉండాలి. 

గృహము వెలుపల వాయువ్య భాగమున పల్లముగా ఉండి, బావులు, గోతులు, గుంతలు, కొలనులు, 
కాలువలు ఉన్నచో వ్యాపార నష్టము, ఘోరమైన మానసిక అశాంతి, క్షోభ, వ్యధ, బాధ, బుద్ధి అతలాకుతలమై 
అశాంతికి గురి కావడం, ఆడవారి చేతిలో అవమానింప బడడం, పూచీలు పడి సొమ్మంతయూ నాశనం చేసుకోవడం, 
ముఖ్యంగా అప్పులు, వీటిని తీర్చడానికై కిందా మీదా పడడం, నరాలు తెగేలా ఆలోచన చేయడం, ఉన్న నరాలన్నీ 
ఉబ్బి ఉండడం, ఒక్కోసారి కయ్యిమని ఇంటి లోనివారిపై విరుచుకు పడడం, ఉదయమంతా భయం భయంగా 
ఉండడం, ఎక్కువ వెలుతురును సహించ లేకపోవడం, రాత్రి కావడమాలస్యం హుషారుగా ఉండడం, భార్యను 
దగ్గరకు తీసుకోవడం, పూలు ఇతరత్రా తెచ్చి ఇవ్వడం, ఉదయానికి అదే భార్యపై పీకల దాకా కోపం కలిగి 
ఉండడం, మాట్లాడితే బుస్సు, కస్సు మనడం, దేవాలయాల చుట్టూ తిరగడం కొద్ది రోజులు దేవుడున్నాడని, కొద్ది 
రోజులు దేవుడు లేనే లేడని, ఆకాశముపై ఉమ్మి ముఖంపై చల్లించుకోవడం, తరువాత తెప్పరిల్లి ముఖం కడుగు 


కోవడం, ఇటువంటి మూర్ధపు పనులు చేయడం, స్వాముల చుట్టూ తాయెత్తుల కోసం తిరగడం, తాయెత్తుల 
బరువులు మోయలేక కుంటుతూ నడవడం, గూని రావడం, దొంగ స్వాములకు బలైపోవడం, ఇంటి తాళాలను 
సైతం దొంగ స్వాములకు అప్పజెప్పడం, చిన్న పిల్లవాడి మనస్తత్వం వలె వారిచేతిలో మోసపోవడం, గుట్టును 
నడపడం, గుట్టుగా సాగడం, చిన్నపాటి సందుల్లో ఎక్కువగా తిరగడం, కామ కోరికలున్ననూ సఫలం కాలేకపోవడం, 
నరాల బలహీనత, వ్యభిచరించడం, ఒక్కో సారి నోటినుండి మాట సరిగా పెగలకపోవడం, పిచ్చి పట్టడం 
తదితరములు. గృహము బయట వాయువ్య భాగము ఎత్తుగా ఉండి, ఎత్తైన అంతస్థులు, మాడీలు, అపార్ట్‌మెంట్‌లు, 
సెల్‌ఫోన్‌ టవర్లు, కొండలు, గుట్టలు, మిట్ట, మిర్రుగా ఉండటము, తదితరములు ఉన్నచో దరిద్రము, వినాశనము, 
ఇతరత్రా. అందువల్ల వాయువ్య భాగము ఎత్తు, తగ్గులు లేకుండగా నైబుతి కన్నా తక్కువగా ఈశాన్యము కన్నా 


ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. 


ఉత్తరం కుభేరం, లక్ష్మీ సమాన స్థానం. ధనాధిపత్యం. 

గృహము వెలుపల ఉత్తర భాగమున పల్లముగా ఉండి, బావులు, గోతులు, గుంతలు, కొలనులు, కాలువలు 
ఉన్నచో ముట్టిందల్లా బంగారం, రూపాయి కోసం వెళితే పది రూపాయలు లభ్యం కావడం, రెండు మూడు 
వ్యాపారాలు ఉండడం, వాటియందు అభివృద్ధి, ఆరోగ్యం బాగుండడం, చీకూ చింతా లేని జీవనం, భోగ భాగ్యాలు, 
ధన ధాన్యలు, సకల సుఖాలు, సర్వ శుభాలు, నిత్యానందం, సర్వదా సంతోషం, ధనం బాగా కూడి ఉండడం, 
బ్యాంకుల యందు చక్కగా ధన నిల్వలు కలిగి ఉండడం, పిల్లలకు విద్యా (ప్రాప్తి, ఆడపిల్లలకు మంచి సంబంధాలు 
లభించడం ఇతరత్రా. గృహము బయట ఉత్తర భాగము ఎత్తుగా ఉండి, ఎతైన అంతస్థులు, మాడీలు, అపార్ట్‌మెంట్‌లు, 
సెల్‌ఫోన్‌ టవర్లు, కొండలు, గుట్టలు, మిట్ట, మి(ర్రుగా ఉండటము, తదితరములు ఉన్నచో నిత్య దరిద్రం, మందు 
మాకులకు ధనము నాశనం చేసుకోవడం, అనారో గాలు, మెదడు నిండా ఆలోచనలు, నిష్టూరాలు, నిందలు, ధన 
నష్టాలు, వ్యాపార నష్టాలు, బుద్ధి మాంద్యం, అనుకూలించని కుటుంబ సభ్యులు, ఆడవారి పెత్తనం, కీచులాటలు, 
కొట్లాటలు, కుమ్ముకోవడాలు, గలాటలు, నిత్యమూ వర్ధిల్లుతుంటాయి, బాకీలు వసూలు కాకపోవడం, ఇతరత్రా. ఇంటి 
బయట హెచ్చుతగ్గులు ఉండడమనేది మనకంటి చూపుతో హెచ్చు తగ్గులు కనబడక కొలతతో హెచ్చు తగ్గులు 
కనీపింబినతో అది దోషం కాని, శుభం కానీ ఎక్కువ (ప్రభావం గృహంపై చూపించదు. అనగా ఒక తూర్పు 
గృహమును తీసుకోండి. ఈ గృహం బయట ఈశాన్యం భాగం యందు ఎత్తు కలిగివుండి ఆగ్నేయం నకు 
వెళ్ళుకొలదీ పల్లమైనచో వాస్తురీత్యా శుభకరము కాదు కదా. అలాగని ఇది కంటి చూపుకు కనిపించే హెచ్చు తగ్గు 
అయివుండాలి. అలాకాక ఎత్తు పల్లము అనేది కంటిచూపుకు కాక కొలతలు తీస్తే తప్ప ఎత్తు పల్లాలు బయట 
పడకపోతే ఆ దోషాలు మిమ్ములను అంతగా ఏమీ చేయవనేది గమనించాలి. ఒకవేళ గృహం బయట ఈశాన్యం 
మరియు ఆగ్నేయ భాగం యందు కొలత తీసుకొని ఈశాన్యం ఎత్తుగా ఉందని ఆగ్నేయం పల్లమైందని యోచన 
చేయడం వద్దు. కొలతతో మాత్రమే తెలిసే గృహం బయట ఎత్తుపల్లాలు గృహస్థులను పెద్దగా ఇబ్బందులకు 
గురిచేయవు. 


వాస్తు శాస్త్రంలో వీధులకు ఒక గుర్తింపు కలదు. మన గృహము బయట వీధి భూమి మట్టము 
ఎత్తుగానూ, లేదా పల్లముగానూ ఉన్నచో దాని ప్రభావము మన గృహముపై ప్రసరింప చేయును. 

పరిసరవాస్తులో ఇది ఒక భాగమే. మన గృహము బయట వాడుకలో ఉన్న నడకను, రోడ్డును, వీధి 
అంటాము. ఈ వీధులు కూడా మన గృహముపై ప్రభావమును చూపిస్తాయి. ఉదాహరణకు మనది తూర్పు 
వీధి గృహము అనుకుందాము. అనగా మన గృహమునకు తూర్పు భాగమున రోడ్డు దక్షిణము నుండి ఉత్త 
రానికి సాగుతుంటుంది. ఈ రోడ్డే దక్షిణ భాగములో పల్లముగా ఉండి ఉత్తరమునకు సాగే కొద్దీ మిరు లేదా 
ఎత్తు అయినచో ఆ రోడ్డు ఫలితములు మనకు అందక పైగా అశుభ ఫలితములను మన గృహమునకు 


ఇస్తాయి. 

ఒకవేళ వీధి దక్షిణమునందు మిర్రు, ఎత్తుగా ఉండి ఉత్తరమునకు పోవు కొద్దీ పల్లమైనచో ఆ 
శుభఫలితములు మన గృహమునకు అందుతాయి. తద్వారా ధనవృద్ధి ఇతరత్రా అనుకూలమైన పరిణామములు 
ఉండును. వీధులు వేరు మరియు వీధి పోట్లు వేరు. శుభకరమైన వీధి చూపులతో అద్భుతమైన జీవనం 
లభిస్తుంది. అశుభ కరమైన వీధిపోట్లతో జీవితం బ్రష్టుపడుతుంది. శుభము కానీ అశుభము కానీయండి 
వీధిపోట్ల ప్రభావము గృహముపై చాలా ఎక్కువగా ఉంటుంది. అదే వీధులైతే శుభాశుభముల ప్రభావము 
అంత ఎక్కువగా ఉండదు. కానీ చిన్న పాటి ప్రభావము గృహముపై చూపిస్తుంది. 

మీ గృహము వాస్తురీత్యా ఉన్నచో బయటవీధి శుభము కానీ, అశుభము కానీ ప్రభావము కొద్దిగా 
ఉంటుంది. అదే మీ గృహము వాస్తురీత్యా నిర్మించు కోకపోయి నట్లయితే బయట వీధి ప్రభావం కాస్త 


మన గృహమునకు బయట తూర్పు భాగమున వీధి ఉన్నచో ఆ వీధిని తూర్పు వీధి అంటారు. ఈ 
తూర్పు వీధి ఉత్తరము నుండి దక్షిణముగా లేదా దక్షిణము నుండి ఉత్తరముగా సాగుతుంది. మీరు ఎలా 
అనుకున్నా ఒక్కటే. అయితే వాస్తు శాస్త్రజ్ఞులు మాత్రము దక్షిణము నుంది ఉత్తరము పోతుందని అంటారు. 
దక్షిణము నుండి ఉత్తరము వైపుగా నడక శుభము కావున ఈ విధంగా అనడం పరిపాటి. అంతేగాని 
ప్రత్యేకించి దీనికి ఓ విధానము అంటూ లేదు. తరువాత అంతయూ ఈ విధంగానే వాడుక విధానమును 
పాటిద్దాము. ఉదాహరణకు ప్రక్క పేజీలోని పటమును గమనించండి. 


ఎక్కువగా ఉంటుంది. 


సమగ్ర వాస్తు సారాంశ (గంథం, నీత వాస్తు శాస్త రహస్యాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, కుటుంబ సభ్యుల 
మధ్య ఐక్యత ఇత్యాది ఎన్నో విషయాలు పొందుపరచిన “శుభవాస్తు” పుస్తకమును చదివారా! మేధావులను 
సైతం ఆలోచింపజేసినటువంటిది ఈ పుస్తకం. వాస్తు శాస్త్ర పుస్తక ప్రపంచంలోనే ఎన్నో సంవత్సరాల తరువాత 
విడుదలైననూ తలమానికంగా నిలిచి ఊహించని అమ్మకాలను తన స్వంతం చేసుకొని, రికార్డు బ్రద్ధలు కొట్టిన 
“శుభవాస్తు” పుస్తకమును ఆలస్యం చేయక ఈ దినమే కొనండి. అతి స్వల్పమైన ధరకే ౭-ల00/ ను మీకు 
అందుబాటులో ఉంచడమైనది. - రచయిత : సురేష్‌ సిద్ధాంతి. ఫోన్‌ : 98481 14778 


పడమర 
ఈ నమూన పటములో నడకను దక్షిణము నుండి ఉత్తరమునకు సాగుతున్నట్లుగా చూపడమైనది. 
ఒకవేళ వాస్తుపట్టు గల గృహము బయట వీధికి ఉత్తర భాగమున బాగా ఎత్తుగా, మిర్రుగా ఉండి దక్షిణమునకు 
బాగా పల్లముగా ఉన్నచో దక్షిణము పల్లము కాకూడదు కాబట్టి అశుభ ఫలితము గృహముపై కాస్త ప్రభావము 
చూపించును. తద్వారా సమయానికి రావలసిన సొమ్ము చేతికి అందకపోవడము, అలర్జీలు, చర్మ వ్యాధులు 
లాంటి చిన్నపాటి రోగాలతో బాధపడడం, స్పెక్యులేషన్‌ బిజినెస్‌ ద్వారా కాస్తైనా నష్టం జరగడం, మీరు చిన్న 


మొత్తాలు అప్పు ఇచ్చిన వారు ఐ.పి. పెట్టడం, చిన్నమొత్తాలకు స్యూరిటీలు ఇవ్వడం, స్యూరిటీ తీసుకున్నవారు 


జారుకోవడం తప్పదు కాబట్టి మీరు డబ్బు కట్టడం లాంటివి జరగడం, కాస్త మనశ్శాంతి కోల్పోవడం 
తదితరములు సంభవించును. ఏది జరిగిననూ చాలా చిన్నగానే జరుగును. 

ఒకవేళ మీ తూర్పువీధి, గృహమునకు తూర్పు వీధి దక్షిణ భాగము ఎత్తుగా ఉండి ఉత్తరమునకు 
సాగుకొద్దీ పల్లమైనచో మంచి శుభ పరిణామములు మీకు లభించును. ఆరోగ్యము బాగుండడం. ఇచ్చిన 
సొమ్ము అంతయూ త్వరగా వసూలు కావడం, చిన్న పాటిగా సైడ్‌ బిజినెస్‌ ఏర్పడడం, రాదు అనుకున్న సొమ్ము 
చేతికి దక్కడం అలర్జీలు, చర్మ వ్యాధులు, ఇతరత్రా చిన్నపాటి రోగాలు మాయమవడం, మనము చెప్పుతున్న 
మాట ఇతరులు శ్రద్ధగా వినడము, సమయానికి పనివారు రావడం ఆనందకరమైన జీవనం తదితరములు. 


మన గృహమునకు దక్షిణ వైపున వీడి ఉన్నచో ఆ గృహమును దక్షిణ పే గృహము అంటారు. 
మరియు ఆ వీధిని దక్షిణ వీధి అంటారు. సాధారణ భాషలో దక్షిణ సతిని పశ్చిమమునుండి తూర్పుకు 
సాగుతుంది అని అంటారు. కొందరు నైబుతి నుండి ఆగ్నేయమునకు సాగుతుంది అంటారు. సరైన పద్ధతి 
మాత్రము పశ్చిమము నుండి తూర్పుకు అనాలి. ఎందుకంటే మన ఎదురింటి వాళ్ళకు ఇదే చీధి ఉత్తర వ్‌ 
అవుతుంది కదా. అప్పుడు వారికి నైబుతి నుండి ఆగ్నేయమునకు సాగుతుంది అనడానికి వీలులేదు. వాయువ్యము 
నుండి ఈశాన్యమునకు సాగుతుంది అని అనుకోవాల్సి వస్తుంది. 

మన గృహమునకు ఎదురుగా గల దక్షిణవీధి నైబుతి ప్రాంతము బాగా ఎత్తుగా, మిర్రుగా ఉండి 
తూర్పుకు సాగేకొద్దీ అనగా మన గృహమునకు ఆగ్నేయము దిక్కుగా సాగుకొద్దీ పల్లమైనచో భద్రత గల 
జీవనము, మాట, పలుకుబడి, ధనవృద్ధి, ఆయుషు ఆరోగ్యము, కులాసా జీవనము, మనశ్శాంతి తదితరములు. 

ఇదే వీధి నైబుతి భాగములో పల్లమై ఆగ్నేయ భాగములో ఎత్తుగా ఉన్నచో భయం భయంగా 
ఉండడం, నోటనుండి మాట సరిగా రాకపోవడం, (ప్రతి ఒక పనికీ భయపడడం, ఎప్పుడు ఏమౌతుందో అనే 
టెన్షన్‌, అనారోగ్యము, అసరా లేకుండా పోవడం, పనుల ఆటంకం, డాక్టర్ల దగ్గరకు పదే వేదే వెళ్ళడం 


జరుగును. ఒక్కొక్కసారి గృహములో వాస్తు సరిగా లేనప్పుడు మరియు ఇతర వాస్తు దోషాలు 
కలిసినప్పుడు మరణాలు కూడా సంభవించే (ప్రమాదము వుంది. లేదా పక్షవాతము లాంటి బలమైన రోగాల 


పాలు పడవలసి వుంటుంది. 


మన గృహమునకు పశ్చిమ వైపున బ్‌ ఉన్నచో దానిని పశ్చిమ వీధి అంటారు. ఈ వీధి దక్షిణము 
నుండి ఉత్తరమునకు సాగుతూ ఉంటుంది. ఇదే వీధిలో నైబుతి భాగము ఎత్తుగా ఉండి ఉత్తరమునకు వెళ్ళు 
కొద్దీ పల్లమైనచో గృహస్థులకు భద్రత కలిగిన జీవనము, (ప్రతిష్ట, ధన నిల్వ, ఆరోగ్యము, బంధువులలో, 
స్నేహితులలో, సమాజములో గౌరవము ఉన్నతమైన ఆలోచనలు వాటిని అమలు జరపడానికి ప్రయత్నములు, 
ప్రయత్న విజయము తదితరములు. నైబుతి నుండి ఉత్తరమునకు పల్లము అనునది గృహము యందలి 
(ప్రహారీగోడ భూమి మట్టము కన్ననూ పల్లము కారాదు. ఈ భూమి మట్టము కన్ననూ ప్రహారీ బయట 
వాయవ్య భాగమునందు పల్లమైనచో దోషపరిహారంగా మన గృహముయందలి (ప్రహారీలో పశ్చిమ భాగమును 
ఎత్తు చేసుకోవడం చాలా మంచిది. కొందరు ఒక ప్రశ్న వేస్తుంటారు. పశ్చిమ ముఖద్వారము గల గృహము 
యోగించదు. దీనివల్ల గృహస్థులు అనేక బాధలకు గురౌతుంటారు అని... నా నవమాదానంగా వీరికో 
విషయం చెబుతాను. ఒకవేళ నిజంగా పశ్చిమ గృహము యోగించకపోతే భారతదేశంలో పాతిక శాతం 
గృహములను కొట్టివేయ వలసి వస్తుంది. వీరి ప్రశ్నకు అర్థం లేదు. జరుగుతున్న యదార్థం ఏమంటే పశ్చిమ 
ముఖద్వార గృహమునకు పశ్చిమ భాగములో ప్రహారీ వుండి తూర్పున ఖాళీ లేకపోవడం వల్ల ఉత్తమ ఫలితాలు 
రావు. ఇటువంటివి కారణాలు. అవి గమనింపక కొందరు ఏదేదో తెలుపుతూ గృహస్టులను భయబ్రాంతులకు 
గురి చేస్తుంటారు. ఇటువంటి వారి విషయంలో ఆదుర్ధా పడవలసిన అవసరం లేదు. నైబుతి పల్లమై 
ఉత్తరమునకు సాగుతూ ఎత్తుగా ఉన్నచో పై చెప్పుకున్న వాటికి వ్యతిరేకముగా జరుగును. పైగా మరణభయం, 


రోగాలు, దరిద్రము తదితరములు. 


మన గృహమునకు ఉత్తర వైపున వీధి ఉన్నచో దానిని ఉత్తర వీధి అంటాము. ఈ వీధి పడమర నుండి 
తూర్పుకు సాగుతూ ఉంటుంది. వాయువ్య భాగములో ఎత్తుగా ఉండి ఈశాన్యమునకు వెళ్ళు కొద్దీ పల్లముగా 
ఉన్నచో ధనవృద్ధి, నిలకడ కలిగిన జీవనము, అన్నింటా అభివృద్ధి, రెరడవ వ్యాపార ప్రయత్నములు, ధనము 
కొరకు ఇతరులు మోసగించాలని ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఫలించక పోవడం, ఆరోగ్యము, మనశ్శాంతి, 
భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు. 

వాయువ్యము పల్లమై తూర్పుకు పోవు కొద్దీ ఈశాన్యము మిర్రుగా ఉన్నచో పై చెప్పుకున్న వాటికి 
వ్యతిరేకము జరుగుతూ దరిద్రము, వ్యాపార నష్టము, ధననష్టము, మానసిక క్షోభ, వ్యధ, బాధ, అశాంతి, 
అసంతృప్తికర జీవనము వుండును. 


నవీన వాస్తు శాస్త్రవేత్తల కృషిలో ఒక భాగము ఈ వీధిపోట్లు. వీధిపోట్లనే వీధి చూపులు, వీధి శూల, 
వీధి బల్లెం ఇంగ్లీష్‌లో అయితే స్ట్రీట్‌ ఫోకస్‌ అని అంటారు. 

పూర్వ కాలములో వీటిపై అంతగా అవగాహన ఉండేది కాదు. నవీన వాస్తు శాస్త్రజ్ఞులు ఈ వీధిపోట్ల 
విషయం బాగా పరిశోధన చేశారు. గృహము వాస్తుశాస్త్రరీత్యా నిర్మించుకున్నచో గృహము బయట ఏదైనా వీధి 
మన గృహమును తాకుతున్నచో ఆ వీధిని వీధి పోటు లేదా వీధి చూపు అని అంటాము. మంచి వీధిపోట్లను 
వీధి చూపులని, చెడు వీధి పోట్లను వీధి పోట్లు అని అంటారు. అనగా తూర్పు ఈశాన్యము వీధిపోటును 
వీధి పోటు అనక తూర్పు ఈశాన్య వీధి చూపు అంటారు. అలాగే తూర్పు ఆగ్నేయ వీధి చూపు అనరు. 
తూర్పు ఆగ్నేయ వీధిపోటు అని అంటారు. 

వీధిపోట్లలో కూడా రెండు రకాలు ఉన్నాయి. 1. బలంగా తగిలే వీధిపోటు, 2. బలహీనంగా తగిలే 
వీధిపోటు. ఇప్పుడు బలంగా తగిలే వీధిపోటు గురించి తెలుసుకుందాము. 

ఈ పటమును గమనించండి. 


_ (dl 
| 
ఉత్తర ఈశాన్య వీధిపోటు = = ఈ ఈ | 


ఈ పటము యందు కనిపించే గృహము దక్షిణ సేథ్‌ గృహము. ఈ దక్షిణ వీధి వెడల్పు తక్కువగా 
ఉండి చిన్నపాటి వీధి అనిపించు కుంటుంది. అదే ఈ గృహమునకు దక్షిణ ఆగ్నేయ వీధిపోటు తగలడం 
గమనించండి. అది ఎంత పెద్దగా ఉందో, విశాలము కలిగి బలంగా గృహమును తగలడం గమనించవచ్చు. 
దీనినే బలంగా తగిలే వీధి పోటు అంటారు. దీని ప్రభావము గృహముపై విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు 
బలహీనమైన వీధిపోటును గమనించండి. 


ఉత్తర ఈశాన్వ వీధిపోటు -_ = 


= 


ల బన ధా 


| 
పై పటమునందలి గృహము నమూనా కూడా దక్షిణ వీధి కలిగినది. అయితే ఈ దక్షిణ వీధి ఎంతో 
విశాలత్వముతో వెడల్పుగా ఉన్నది. దక్షిణ ఆగ్నేయ వీధిపోటు బలహీనంగా ఉండడాన్ని గమనించవచ్చు. 


బలహీనంగా ఉన్నందువల్ల ఫలితాలు కూడా బలహీనంగా వుండును. కారణమేమంటే మధ్యలో వెడల్పు 


కలిగిన దక్షిణ వీధి వుండడం వల్ల దక్షిణ ఆగ్నేయ వీధిపోటు బలహీనమైనది. కావున వీధిపోటు 
అనంగానే కంగారు పడి భయపడాల్సిన అవసరం లేదు. అది బలహీనమైనదా లేదా బలము కలిగి ఉన్నదా 
అనేది గమనించాలి. ఇక్కడ మీరో విషయం శ్రద్ధగా గమనించాలి. 

గృహము వాస్తురీత్యా నిర్మాణం అయినచో బలహీనమైన వీదిపోటు వల్ల అది శుభం కానీ అశుభం 
కానీ కలిగించే వీధిపోటు అయినా దాని ప్రభావము గృహముపై బలహీనముగా ఉండును. కావునే వాస్తు 
శాస్త్రజ్ఞులు గృహమును వాస్తురీత్యా నిర్మించుకోమని పదే పదే తెలుపుతారు. ఈ వీధి పోట్లు కూడా పరిసర 
వాస్తులో ఒక భాగమే. మన గృహము తక్క మిగిలిన బయట ప్రాంతములో ఏదైననూ పరిసరవాస్తు క్రిందనే 
లెక్క అందుకే వీధిపోటు అనగానే ముందుగా మనము పరిగణనలోనికి తీసుకోవాల్సిన విషయాలు చాలా 
ఉన్నాయి. 

1. వీధి పోటు వీధి యొక్క వైశాల్యము 2. జనసాంద్రత ఎక్కువగా కలిగినదా లేదా 3. 
గృహమునకు వీధిపోటు నేరుగా తగులుతున్నదా లేదా మధ్య ఏదైనా రహదారి ఉన్నదా 4. ఒకవేళ రహదారి 
ఉన్నచో ఆ రహదారి వైశాల్యము ఎంత దాని జన సాంద్రత ఎంత. 5. వీధిపోటు తగులుతున్న గృహము 
వాస్తురీత్యా నిర్మించినదా, లేదా, అను విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 

లాభము గానీ, నష్టాలు గానీ మనవరకే అంతము కావు. మన తరువాత తరాల వారికి కూడా 
తగులుకుంటాయి. లాభమైతే ఫర్వాలేదు, ఏ తొందరా లేదు. సంతోషమే. అదే నష్టమైతే చ Tue జ్ఞానంతో 
మనం చేసుకున్న పనికి అనవసరంగా ఘోరమైన బాధలు పడవలసి ఉంటుంది. శుభమైన వీధిపోటు గృహమునకు 
తగులుతున్నచో నాయకులతో పోరాడినా గెలుపు మనదే అవుతుంది. అశుభమైన వీధిపోటు గృహమునకు 
తగులుచున్నచో బలహీనులతో పోరాటానికి కూడా కనీసం సిద్ధపడలేము. శుభమైన వీధిపోటు బికారిని 
రాజును చేస్తుంది. అశుభమైన వీధిపోటు రాజును బికారిని చేస్తుంది. 

ఇప్పుడు మనము వీధిపోట్లు ఎన్ని అందులో శుభకరమైనవి ఎన్ని అశుభ కరమైనవి ఎన్ని అనే 
విషయమును తెలుసుకుందాము. 

శుభకరమైన వీధిపోట్లు : 1. ఈశాన్య వీధిపోటు 2. తూర్పు ఈశాన్య వీధిపోటు 3. తూర్పు 
వీధిపోటు 4. దక్షిణ ఆగ్నేయ వీధిపోటు ర్‌. దక్షిణ వీధిపోటు 6. పశ్చిమ వీధిపోటు 7. పశ్చిమ వాయువ్య 
వీధిపోటు 8. ఉత్తర వీధిపోటు 9. ఉత్తర ఈశాన్య వీధిపోటు. 

అశుభకరమైన వీధిపోట్లు : 1. తూర్పు ఆగ్నేయ వీధిపోటు 2. ఆగ్నేయ వీధిపోటు 3. దక్షిణ 
నైబుతి వీధిపోటు 4. నైబుతి వీధిపోటు 5. పశ్చిమ నైబుతి వీధిపోటు 6. వాయువ్య వీధిపోటు 7. 
ఉత్తర వాయువ్య వీధిపోటు. 

ఈ విధమైన శుభ మరియు అశుభకరమైన వీధిపోట్లు గాక కొన్ని వీధి పోట్లు దొంగ లాగా ఇంటిని 
తగులుతుంటాయి. వీధులు కాని వీధిపోట్లు ఇవి. వీధిలా కనపడకుండా గృహానికి వీధిపోటు తగులుతుంటుంది. 


గృహ నిర్మాణం కోసం ఎలాంటి స్థలమును కొనాలి, గృహమును ఎలా నిర్మించుకోవాలి, కట్టిన గృహమును కొను 
సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఉన్న గృహములో చేయవలసిన వాస్తు సవరణలు ఇత్యాది ఎన్నో వందల 
విషయాలను ఓర్పుతో ఏరి, కూర్చి అందించినటువంటి “శుభవాస్తు సలహాలు” e-book ను ఇప్పుడే మీ 
స్వంతం చేసుకోండి. వెల మీరు ఊహించలేనంత తక్కువ ధర. 

= రచయిత : సురేష్‌ సిద్ధాంతి. ఫోన్‌ : 98481 14778 


రాజు గారి ఏనుగు దండను పట్టుకొని కాబోయే రాజు కోసం ఊరంతయూ తిరిగినదట. ఆ 
సమయంలో పట్టణ జనులందరూ ఎవరో అదృష్టవంతుడు, ఎవరి మెదను పూలమాల వరిస్తుందో, రాజ్యలక్ష్మీ 
వరిస్తుందో అనుకుంటూ చర్చించుకొని తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి గజవాహనం ముందుకు వెళ్లడం 
జరుగుతుందట. అలాగే అంతటి అదృష్టాన్ని ఈశాన్య వీధిపోటు గృహస్థులకు కలుగజేస్తుంది. గృహమునకు 
ఉత్తరము, తూర్పునకు మధ్య గల ప్రాంతమును ఈశాన్యము అంటారనే విషయము మీకు తెలుసు. ఖచ్చితముగా 
ఈశాన్య మూలకు తగిలే వీధిపోటును ఈశాన్య వీధిపోటు అంటారు. ఈశాన్య వీధిపోటు ఉన్న గృహస్థులు 
అదృష్టవంతులుగా చెప్పవచ్చును. ఒకవెళ మీ దృష్టికి ఇటువంటి గృహములు అమ్మకమునకు వచ్చినచో 
తప్పకుండా కొనండి. సాధారణంగా ఇటువంటి గృహాలు అమ్మకానికి ఉండవు. ఒకవేళ అమ్మకమంటూ 
జరుగుచున్నచో అమ్మువారు విదేశాలకు వెళ్ళిపోతూ లేదా ఇతర దూర (ప్రాంతాలకు వెళ్ళిపోతూ అమ్మవలసిందే 
కానీ ఏ ఇతర దుష్పరిణామములు జరిగి అమ్మకం చేయడమునేది ఉండదు: ఈశాన్య వీధిపోటు గృహములకు 
శుభములు తప్ప అశుభములు ఉండవు. ఈ గృహమువారు వాస్తురీత్యా గృహాన్ని నిర్మాణం కావించుకొనివుంటే 
భూలోక వైకుంఠముగా వీట్‌ గృహము వర్ధిల్లుతుంది. 

శుభఫలితములు :- మనశ్శాంతి, నిరంతర ధనవృద్ధి, విదేశాలకు వెళ్ళడం, వంశాభివృద్ధి, పట్టిన ప్రతి 
పనిలోనూ విజయం, దోషాలు లేని కార్యములు, హృదయ ఆనందం, విద్యలో పిల్లలు అందరికన్నా ముందుండడం, 
భోగభాగ్యాలు, సకల సంపదలు, యశస్సు, కీర్తి, తేజస్సు, ఆనందం. 

ఈశాన్య వీధిపోటు గల గృహాలు మీకు కొనడానికి లభించకపోయినట్లయితే కనీసం కిరాయికి 
లభించినా ఆలస్యం చేయక వెంటనే మీరున్న ఇల్లును వదిలి ఇటువంటి గృహములలో చేరుకోవడంవల్ల పై 
చెప్పుకున్న శుభఫలితములను మీరు అందుకోవచ్చు. ఇటువంటి గృహములకు కాస్త కిరాయి ఎక్కువైననూ 
ఆలోచన చేయవద్దు. సంవత్సరం కిరాయి ఒక రోజులో సంపాదించుకోవచ్చు. ఎవరు చెప్పొచ్చారు. ఇటువంటి 


గృహాలలో ఎన్నైనా విచిత్రాలు జరిగి గృహస్థులను ఉన్నతులను చేస్తుంది. తరాల కొద్దీ ఇటువంటి గృహాలలో 
నివశించే అవకాశమొస్తే మీ వంశంలో జన్మించే వారి గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఉన్నతులు, 
మహోన్నతులు, బుద్ధిమంతులు, జ్ఞానజీవులు జనిస్తారు. ఆజన్మాంతం ధన నిల్వలు. 


అదృష్టం వరించాలన్నాా విదేశాలకు వెళ్లాలన్నా పిల్లల భవిష్యత్తు అద్భుతంగా వుండాలన్నా తూర్పు 
ఈశాన్య వీధిపోట్లు గల గృహము యందు నివాసముండండి. గృహమునకు తూర్పు ఈశాన్య ప్రాంతము 
నుండి వీధిపోటు తగులు తున్నట్లయితే ఆ వీధిని తూర్పు ఈశాన్య వీధిపోటు అని అంటారు. ఈ తూర్పు 
ఈశాన్య వీధిపోటు ఈశాన్య వీధిపోటుతో దాదాపుగా సమానంగా ఉంటుంది. ఈశాన్య వీధిపోటు ఇచ్చే 
శుభఫలితాలలో చాలా భాగము కూడా తూర్పు ఈశాన్య వీధిపోటు గృహస్థులకు అందిస్తుంది. ఇటువంటి 
గృహములు కూడా మీకు ఎక్కడైనా అమ్మకానికి కనిపిస్తే వెంటనే కొనేయండి. సాధారణంగా ఇటువంటి 
గృహాలు అమ్మకానికి రావు. 


శుభ ఫలితములు :- విదేశీయానం, ధనవృద్ధి, కీర్తి (ప్రతిష్టలు, వంశాభివృద్ధి, ఉన్నత విద్య, మర్యాద, 
గౌరవము, ఆనందము, సంతోషము, భోగభాగ్యాలు ఇతరథత్రా. ఇటువంటి గృహాలు మీకు కొనడానికి 
లభించకపోయినట్లయితే కనీసం బాడుగకైనా ఉండండి. సంవత్సరాల తరబడి ఇలాంటి గృహాలలో ఉందే 
అవకాశమొస్తే మీ వంశంలో జన్మించే వారు బుద్ధి జీవులు, కీర్తి ప్రతిష్టలు కలవారు, మహోన్నత్రులు, 
జ్ఞానజీవులు అవుతారు. ఆజన్మాంతం కీర్తి ప్రతిష్టలతో పాటు ధన నిల్వలు కలిగి ఉంటాయి. 


చిన్న పొరపాటు జరిగిననూ తూర్పు వీధిపోటు తూర్పు ఆగ్నేయ వీధిపోటుగా సంతరించుకుంటుంది. 
తూర్పు వీధి, దక్షిణ నీది, పశ్చిమ వక్ర, ఉత్తర వీధుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చాలా 
చిన్న పొరపాటు జరిగిననూ శుభ ఫలితములు కాక అశుభ ఫలితములు వచ్చు అవకాశము ఎక్కువ. తూర్పు 
వీధ్రి గృహమునకు తూర్పు భాగము నుండీ వీధి వచ్చి మన గృహమునకు తగులుతున్నచో ఆ వీధిని తూర్పు 
వీధిపోటు అంటారు. ఇది కూడా శుభ ఫలితములనిచ్చే వీధిపోటే. అయితే ఈ వీధిపోటు చిన్నపాటిగా ఆగ్నేయ 
దిక్కుకు జరిగినా తూర్పు వీధిపోటు శుభలక్షణములు కాక ఆగ్నేయ వీధిపోటు లక్షణాలను కలిగి ఉంటుంది. 
గృహమునందు వాస్తు బాగా పాటించి ఉన్నట్లయితే ఇటువంటి తూర్పు వీధి వల్ల శుభ ఫలితములు పొందే 
అవకాశం బాగా ఉంటుంది. అదే వాస్తు సరిగా లేకపోయినట్లయితే ఈ తూర్పు వీధిపోటు వల్ల ఆశించినంత 
శుభఫలితములు పొందగలము అని చెప్పడం కష్టం. 

ఈ వీధిపోటు ఎలాంటిదంటే ఒక వ్యాపారి తక్కెడ (త్రాసు) తూకము వేసేటప్పుడు చివరికి బ్యాలన్స్‌ 
అయ్యి రెండు సరిసమాన స్థాయిలో నిలబడతాయి. ఎటుపక్క కొద్దిగా పదార్థం వెసిననూ అటుపక్క త్రాసు 
మొగ్గుతుంది. ఇదే విధంగా తూర్పు వీధిపోటు కూడా గృహస్థులకు ఫలితాలను ఇస్తుంది. దీని పూర్తి ఫలితములు 
అందుకోవాలంటే గృహాన్ని వాస్తురీత్యా నిర్మించుకోవాలి. 

శుభ ఫలితాలు :- కీర్తి ప్రతిష్టలు కలుగజేయడం, పట్టుకున్న పనులు సంపూర్ణంగా ముగియడల, 
సంప్రదాయాలను పాటించడం, విద్య, తదితరములు. 


ఏదైనా ఒక శిక్ష అమలు కావడాన్ని చూసినచో పగవాడికి కూడా వద్దు ఈ శిక్ష అనుకోవడము కద్దు. 
అలాగే ఏదైనా బాధకు గురైనప్పుడు పగవాడికి కూడా ఈ బాధ వద్దు అనుకోవడము జరుగుతుంది. అలాంటి 
అనుభూతిని ఈ తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఇస్తుంది. తూర్పు వీధి గృహమునకు తూర్పు ఆగ్నేయము నుండి 
వీధీ తగులుతున్నచో దానిని తూర్పు ఆగ్నేయ వీధిపోటు అంటారు. ఈ వీధిపోటును మాత్రము కచ్చితముగా 
పోటు అనవలసిందే. ఎందుకంటే ఈ వీధిపోటు వల్ల గృహస్థుడు నరక యాతనను ప్రత్యక్షంగా అనుభవించాల్సిన 
పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా ఇటువంటి గృహాలు అమ్మకానికి వస్తుంటాయి. ఒకవేళ మీ దృష్టికి 
ఇటువంటి గృహములు వస్తే దయచేసి కొనవద్దు. దీని వలన ఎటువంటి శుభ ఫలితములు ఉండవు. 
గృహము వాస్తురీత్యా నిర్మిస్తే కాస్తలో కాస్తైనా దీని రాక్షస బలము నుండి విశ్రాంతి తీసుకొనే అవకాశం 
ఉంటుంది. అదే గృహములో వాస్తు పాటించక పోతే వీధిపోటు రాక్షస శక్తిని కలిగి గృహస్థుని పీల్చి పిప్పి 


45 


ఆ 


అశుభఫలితమలు :- పరిష్కారము కాని సమస్యలతో నరకయాతన అనుభవించడం, చట్టవ్యతిరేకమైన 
పనులు చేయడం అసంతృప్తికర జీవనం, కోధము, కోపము, పనుల ఆటంకము, విపరీతమైన ఖర్చు, ప్రతి 
ఒక్క విషయం లోనూ అతికిపోవడం, విపరీతమైన కామం, జైలుకెళ్ళడం, అవిద్య, నిందలు, మధ్యసేవనం, 
పొగ విపరీతంగా త్రాగడం, మెట్టినింటికి వెళ్లిన ఆడ పిల్లలు బాధలకు గురి కావడం ఇతరత్రా. 


ఆగ్నేయ వీధిపోటు 


కష్టానికి చిరునామా, బాధలకు పుట్టినిల్లు లాంటి ఫలితాలను ఆగ్నేయ వీధిపోటు ఫలితాలను రుచి 
చూడాలి. సంఘ విద్రోహికి సరైన శిక్ష అంటే ఆగ్నేయ వీధిపోటు గల గృహములో పెడుతూ ఇంకొన్ని “అవాస్తు” 
లక్షణాలను కలుగజేస్తే దెబ్బకు వెదవ బోనులో పడిన ఎలుకలా తయారు కాగలడు. 

రుచి చూసిన వాడికే ఉండేలు దెబ్బ యొక్క శక్తి అర్థమవుతుంది. అలాగే ఆగ్నేయ వీధిపోటు గల 
గృహములో ఎంతటి కష్టాన్ని ఎదుర్ముంటారో ఆ గృహంలో నివసించు గృహస్థులు బాగా చెప్పగలరు. గృహమునకు 
ఆగ్నేయ భాగమునుండి వీధి వచ్చి తగులుచున్నచో ఆ వీధిని ఆగ్నేయ వీధిపోటు అంటారు. ఈ ఆగ్నేయ వీధిపోటు 
తూర్పు ఆగ్నేయ వీధిపోటుకు ఏ మాత్రం తీసిపోక ఇంకాస్త ఎక్కువగా దుష్పలితముల ప్రభావమును గృహస్థుని పై 
చూపిస్తుంది. ఈ గృహము ద్వారా ఎటువంటి శుభ ఫలితములు గృహస్టునికి అందవు. ఫలితములంటే దుష్ఫలితములు 
మాత్రమే గృహస్థుడు విందు భోజనం ఆరగించి నట్లు ఆరగించాల్సి వస్తుంది. ఇటువంటి గృహాలు అమ్మకమునకు 
వచ్చినప్పుడు తీసుకోవద్దు. ఇటువంటి గృహాలలో బాడుగకు కూడా చేరవద్దు. అంతెందుకు చెడు వీధిపోట్లు 
కలిగిన ఏ గృహాల యందును బాడుగకు కూడా చేరవద్దు. వాస్తు పట్టు కలిగిన గృహముయందు కూడానూ ఈ 
ఆగ్నేయ వీధిపోటు వలన దుష్ప్రలితములను అనుభవించాల్సిన పరిస్థితులు దాపురించే అవకాశం ఎక్కువ. ఉన్నతుడు 
ఈ గృహములో నివశించిననూ కొద్ది కాలానికి భ్రష్టు పట్టి పోతాడు. 
అశుభ ఫలితాలు :- ప్రతి ఒక్క విషయం లోనూ అతికిపోవడం, విపరీతమైన కామం, జైలుకెళ్ళడం, అవిద్య, 
నిందలు, వ్యభిచరించడం, పరిష్కారము కాని సమస్యలతో సతమతమవడం, అసంతృప్తికర జీవనం, (క్రోధము, 
కోపము, పనుల ఆటంకము, విపరీతమైన ఖర్చు, కొట్లాటలు, జగడాలు, రక్తము కారునట్లుగా కొట్టుకోవడం, 
కోర్టు కేసులు, ఆడపిల్లలు పుట్టింటికి ఏదో కారణంచే చేరడం, ఇతరత్రా. 


జనాకర్షణ, సక్రమ ధన సంపాదన, ఏదో ఒక గొప్ప కార్యం చేసి ప్రజలచే కీర్తింపబడటం, ఇత్యాదివి 
దక్షిణ ఆగ్నేయ వీధిపోటు లక్షణాలు. గృహమునకు దక్షిణ ఆగ్నేయ భాగమునుండి వీధి తగులుచున్నచో ఆ వీధిని 
దక్షిణ ఆగ్నేయ వీధిపోటు అంటాము. కొందరు ఈ దక్షిణ ఆగ్నేయ వీధిపోటు శుభకరము కాదని తెలుపుతారు. 
అయితే నా పరిశోధనలో ఎన్నో గృహములలో దక్షిణ ఆగ్నేయ వీధిపోట్ల వల్ల శుభములు జరిగినవే కానీ, అశుభముల 
శాతం లేదు. 
శుభ ఫలితములు :- జనాకర్షణ, ధనాదాయము, ధర్మ చింతన సంపాదన, న్యాయంగా ధనాన్ని ఆర్జించడం, 
రూపాయి సంపాదనకు పోతే నాలుగు రూపాయలు లభించడం, ఆరోగ్యాలు బాగుండడం, స్త్రీలు సుఖించడం, 
ఆడపిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు కావడం తదితరములు. ఇదే గృహమునకు తూర్పున బాగా ఖాలీ ఉన్నట్లయితే 


మగవారికి సంఘములో గౌరవము, (ప్రతి ఒక్క పని యందు పనివారు శ్రద్ధగా పనిచేయడం.ధనము బాగా 


కూడుకోవడము, ఇచ్చిన బాకీలు త్వరగా వసూలు కావడం, భద్రతా భావము ఉండడం, ఆరోగ్యము చక్కగా 
ఉండడం, బంధువులు, మిత్రుల, రాకపోకలు, దూరప్రాంత ప్రయాణాలు, ఇతరత్రా. 


దక్షిణ వీధిపోటు 


ఇంతకుముందు మనము తూర్పు వీధిపోటులో చదువుకున్నట్లుగా దక్షిణ వీధిపోటు విషయంలో 
కూడా జాగ్రత్తలు తీసుకోవలసిందే. దక్షిణ గృహమునకు దక్షిణ భాగము మధ్య నుండి వీధి వచ్చి గృహమునకు 
తగిలినచో ఆ వీధిని దక్షిణ వీధిపోటు అందురు. దీనివల్ల కీడులేదు. అయితే చిత్ర విచిత్రమైన కాంబినేషన్లు 
గల గృహములను మనము ఊళ్లయందు గమనించ వచ్చును. పై విషయం చెప్పడానికి కారణం దక్షిణ 
వీధిపోటు గల గృహమునకు, వీధిపోటుకు పశ్చిమ భాగములో గృహములు ఉండి, తూర్పు భాగమునకు 
గృహములు లేకుండా పోతే ఒక ఫలితము, ఈ ఫలితములు శుభకరముగా ఉండును. ఇదే వీధిపోటుకు 
పశ్చిమ దిక్కున బయలు ప్రదేశములు ఉండి తూర్పు దిక్కున మేడలు ఉన్నట్లయితే ఈ వీధిపోటు గృహమునకు 
శుభము చేయడానికి కష్టమని చెప్పవచ్చును. ఇదే దక్షిణ వీధిపోటు కాస్త నైబుతి దిక్కుగా జరిగితే ఫలితములు 
ప్రమాదకరముగా ఉండును. ఇదే దక్షిణ వీధిపోటు కాస్త ఆగ్నేయ దిక్కుగా జరిగివుంటే ఫలితములు శుభకరముగా 
ఉండి గృహస్థులు సుఖశాంతులతో ఉందురు. ఈ దక్షిణ వీధి గల గృహమునకు ఉత్తరము ఖాలీ ఉంటే 
గృహస్థులు భోగభాగ్యా లతో సుఖసంతోషాలతో ఉందురు. ఒకవేళ ఉత్తరము ఖాలీ స్థలము లేకపోతే ఈ 
వీధిపోటు వల్ల ఎక్కువ ప్రయోజనం వొనగూరుతుందని భావించడానికి వీలు లేదు. 


40 సంవత్సరాలుగా ఒక వ్యక్తి చేతిలో ధనం బాగా వుండి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి డబ్బు అడిగిన 
తక్షణం తండ్రి కావాల్సినంత ఇచ్చి విచ్చలవిడి ఖర్చుకు తోడ్పాటును అందిస్తే ఈ ఖర్చు పెట్టడానికి అలవాటు 
పడ్డ వ్యక్తి ఇక మిగిలిన జీవితంలో దేనికీ పనికి రాడు. అలాగే అతనికి ధనాన్ని అందజేస్తూ అతని దుబారా 
ఖర్చులకు ఇతోధికంగా సహాయం కావించిన తండ్రి మరణిస్తే ఈ ఖర్చు పెట్టే వ్యక్తి పరిస్థితి భయానకం. ఒక 
పాతాళంలో పడిపోయిన భావన కలుగకమానదు. చలనం నశిస్తుంది. అటువంటి పరిస్థితులు దక్షిణ నైరుతి 
వీధిపోటు వల్ల కలుగుతాయి. దక్షిణ నైరుతి వీధిపోటును ఆషామాషీగా తీసుకోరాదు. గృహమునకు దక్షిణ 
నైబుతి భాగము నుండి వీధి వచ్చి తగులుతున్నచో దానిని దక్షిణ నైబుతి వీధిపోటు అందురు. ఇవి రెండు 
రకాలు. ఒకటి స్వభావ సిద్ధంగా ఏర్పడిన దక్షిణ నైబుతి వీధిపోటు. రెండవది పశ్చిమ వీధికి గృహమును 
జరుపుతూ కట్టుకున్నట్లయితే ఏర్పడిన దక్షిణ నైబుతి వీధిపోటు. ఇంతియేగాక ఇలాగ పశ్చిమ దిక్కుకు 
గృహమును జరుపుతూ కట్టుకున్నట్లయితే ఒక్క దక్షిణ నైబుతి వీధిపోటే గాక చండాలమైన ఉత్తర వాయువ్య 
వీధిపోటు కూడా తగులుతుంది. కావున పశ్చిమ దిక్కుకు గృహమును జరుపుతూ కట్టుకోవడం చేయవద్దు. 
ఎక్కువ భాగము దక్షిణ నైబుతి వీధిపోటుతోపాటు ఉత్తర వాయువ్య వీధిపోటు కూడా గృహములకు 
తగులుతుంటాయి. ఈ విధమైన గృహముల యందు నివశించే గృహస్థులు అనేక విధములైనటువంటి 
బాధలకు గురి కావలసి ఉంటుంది. ఒకవేళ దక్షిణ నైబుతి వీధిపోటు మాత్రం గృహమునకు తగులుతున్నట్లయితే 
వాటి అశుభ ఫలితములు : 1. అభద్రతా భావం 2. అనారోగ్యం తి. ఆర్థిక ణన నష్టం 4. కొన్ని 
పరిస్థితులలో మరణాలు 5. స్త్రీలపై భయంకరమైన దుష్ప్రభావం 6. మానసిక అశాంతి. 


10 కోట్ల రూపాయల ఆస్థి పరుడు, గృహములో అందరూ ధనవంతులుగా భావిస్తూ చాలా క్వాలిటీ 
గల వస్తువులను తెచ్చుకొని బోగభాగ్యాలను అనుభవిస్తూ వుంటారు. గృహములో అందరికీ ఇదే భావన 
ఉండవచ్చును. అకస్మాత్తుగా గృహ యజమాని దివాలా తీశాడని గృహ సభ్యులకు తెలిస్తే వారి మానసిక స్థితిని 
వారు కూడా వర్ణించడానికి వీలు కాదు. ఇటువంటి ప్రకంపనలనే ఈ నైరుతి వీధిపోటు కలుగజేస్తుంది. 
దివాలా అయినా కావచ్చు, మషాలా అయినా కావచ్చు. మనిషే పోవచ్చు. గృహమునకు కచ్చితంగా నైబుతి 
భాగమునుండి వీధి వచ్చి తగిలినచో ఆ వీధిని నైబుతి వీధిపోటు అందురు. 

ఈశాన్య వీధిపోటు గల గృహాలను గమనిస్తే ఇదే ఈశాన్య వీధిపోటు వెనుక భాగములో ఇంకొక 
ఏదైనా గృహమునకు తగిలినచో ఆ వీధి తప్పకుండా ఆ గృహానికి నైబుతి వీధిపోటై సకల అవలక్షణాలను 
గృహానికి అపాదింపజేస్తుంది. ఒకటే వీధి ఒక గృహానికి అద్భుతమైన ఫలితాలిచ్చి ఇంకొక గృహాన్ని సర్వ 
నాశనం కలిగించడాన్ని చూస్తే ఏమీ తెలియనటువంటి వీధికి ఇంత బలముందా అని అనిపిస్తుంది. గృహమునకు 
ఎప్పటికీ నైబుతి భాగములో బలమైన కట్టడములు, ఉప గృహములు బలమైన వృక్షాలు ఉండవలసి ఉంటుంది. 
అలాగైతే మంచి ఫలితాలు గృహస్థులకు అందుతాయి. దీనికి వ్యతిరేకముగా ఇలా గృహమునకు నైబుతి 
వీధిపోటు ఉన్నచో గృహస్థులకు చావు దెబ్బలుతప్పదు. కచ్చితమైన సమయాన్ని చెప్పలేము కానీ అయితే 
తప్పకుండా నైబుతి వీధిపోటు దుష్పులితాలు గృహస్థులు అనుభవించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 
భయంకరమైన రోగాలు, క్యాన్సరు, పక్షవాతము, గుండెపోటు, ఘోరమైన ఆర్థిక పతనము, ఆలోచనలను 
నశింప చేయడం, దుర్వ్యసనాలు, చేతికొచ్చిన పిల్లలు మంచి సమయాలలో దెబ్బ తినడం, ఆక్సిడెంటు 
మరణాలు, అభద్రతా భావము, ప్రశాంతతా లోపము. 


పశ్చిమ నైబుతి వీధిపోటు 


ఒక కుటుంబంలో ఆరు మంది సభ్యులు వీరందరూ ఒక వ్యక్తిపై ఆధారపడ్డారు. అతను సంపాదిస్తే 
వీరందరూ తింటారు. అటువంటి కుటుంబంలో సంపాదించు వ్యక్తి ఒకానొకనాడు పక్షవాతంతో 
కుప్పకూలిపోతాడు. కుటుంబ పోషణకు భారం కావడము, వైద్యుల ఖర్చు, అప్పుడు వారి పరిస్థితి దిక్కు 
తోచకుండా తయారు అవుతుంది. ఇటువంటి పరిస్థితులే పశ్చిమ నైరుతి వీధిపోటుతో ఏర్పడును. పశ్చిమ 
నైబుతి భాగము నుండి వీధి వచ్చి తగులుతున్నచో దానిని పశ్చిమ నైబుతి వీధిపోటు అందురు. ఇటువంటి 
గృహములు ఎన్నిటినో మనము గమనించవచ్చును. ప్రకృతి సిద్ధముగా ఏర్పడిన పశ్చిమ నైబుతి వీధిపోటు 
ఒకటి, స్వతహాగా మనకై మనము ఏర్పాటుచేసుకున్న పొరపాటు వల్ల ఏర్పడిన పశ్చిమ నైబుతి వీధిపోటు 
ఇంకొకటి. ఎలా అనగా ఏదైనా గృహమును దక్షిణ భాగమునకు జరుపుతూ కట్టు కున్నట్లయితే లేదా దక్షిణ 
వీధిలోనికి గృహము పొడుచుకొని వచ్చినప్పుడు ఆ గృహమునకు చండాలమైన రెండు వీధిపోట్లు పడును. 
ఒకటి పశ్చిమ నైబుతి వీధిపోటు రెండవది తూర్పు ఆగ్నేయ వీధిపోటు. ఈ విధమైన గృహముయందు 
నివసించు గృహస్థులకు మూలిగే నక్కపై నిండు తాటిపండు పడిన చందంగా రోజుకు ఓ దరిద్రము చుట్టుకోవడం, 
దానిని మాపుకొనేలోపే ఇంకొకటి సిద్ధంగా ఉండి కొరుక్కు తినడం సంభవిస్తాయి. పశ్చిమ నైబుతి వీధిపోటు 


వల్ల గృహస్థులు అనేక బాధలకు గురికావలసి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి పెద్దపై ఈ దుష్పరిణామము 
ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు కష్టపడి వసిదెసె మగవాడు అకస్మాత్తుగా పక్షవాతం దెబ్బతిని నేలపడిపోవడం, 
ఆర్థిక పతనం, మానసిక అశాంతి, క్షోభ, కుమారులున్నచో వారిపై విపరీతమైన దుష్ప్రభావాలు, అభద్రతా 
భావము, ఆడవారికి టెన్షన్లు, కుటుంబము యందు కలహాలు. 


గృహములోని సభ్యులకు ఏదైనా ఒక సమస్య బయటి వ్యక్తుల నుంచి వచ్చి ఆ సమస్య ఏకుగా వచ్చి 
మేకు అయి కూర్చున్నచో ఆ కుటుంబ సభ్యుడు ఆ సమస్య వల్ల సతమతమై నలిగిపోతూ ఉంటాడు. ఇటువంటి 
పరిస్థితులలో గృహము యందలి పెద్దకు విషయం తెలిసి ఆ సమస్యను పరిష్మ్కరించినచో సమస్య వల్ల బాధ 
పడుతున్న కుటుంబ సభ్యునికి వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు మరియు కుటుంబ పెద్దపై విపరీతమైన 
గౌరవభావములు ఏర్పడును. ముఖ్యంగా భద్రతాభావము ఏర్పడును. సాధారణ సమయాల్లో భద్రతాభావమంటే 
అర్థం తెలియక పోవచ్చు. కష్టాలు వచ్చినప్పుడు భద్రతాభావం యొక్క విలువ చాలా బాగా అర్థమగును. పశ్చిమ 
వీధిపోటు గృహ పెద్దగా వ్యవహరించి కుటుంబాన్ని కాపాడుకొనును. 

చాలా మంది పశ్చిమ వీధిపోటు వల్ల గృహస్థులు అనేక విధాలా బాధలకు గురి అవుతారని తెలుపుదురు 
మరియు కొన్ని వాస్తు పుస్తకాలలో కూడా పశ్చిమ వీధిపోటు మంచిది కాదని తెలపడమైనది. ఈ విషయాన్ని బాగా 
పరిశీలన చేసి “వీధిపోట్లు - ఫలితాలు” అను వాస్తు పుస్తకంలో వివరంగా తెలపడమైనది. 

గృహమునకు పశ్చిమ దిక్కునుండి నీదీ వచ్చి తగిలినచో దానిని పశ్చిమ వీధిపోటు అందురు. గృహమునకు 
ఈ వీధిపోటు కచ్చితంగా మధ్య భాగమునకు తగిలినచో శుభకరముగా ఉండును. ఇదే వీధిపోటు కాస్త నైబుతి 
భాగమునకు జరిగినచో దుష్పరిణామములను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవేళ ఇదే వీధిపోటు కాస్త వాయువ్య 
భాగమునకు జరిగినచో శుభ ఫలితముల శాతము ఎక్కువగా ఉండును. పశ్చిమ వీధిపోటు ఉన్న గృహస్థులు 
గృహమునకు తూర్పు భాగమున ఎక్కువ ఖాలీ స్థలము ఉంచుకున్నచో అనేక విధములైనటువంటి శుభ ఫలితములు 
లాభములు పొందుదురు. మరియు ఉత్తర భాగమున ఖాల్లీ స్థలమున్నచో భోగ భాగ్యాలు, సుఖసంతోషాలు, యశస్సు, 


కీర్తి, ధనాదాయము, కలిసి వచ్చే (ప్రయాణాలు, ఇంట ఆడవారి సంతోషం, కలిసి ఉంటే కలదు సుఖంలా గృహము 
నడుస్తుంది. ఈ గృహమునకు పొరపాటుగా పశ్చిమ భాగమున గోతులున్నచో, తూర్పున ఖాల్లీ స్థలము లేకపోయినచో 
చాలా దుష్పరిణామములను అనుభవించవలసి ఉంటుంది. ఉదాహరణకు పక్షవాతము, మరణము. ఒకవేళ 
ఉత్తరమున ఖాళీ లేకపోతే పూచీలు పడి నాశనం కావడం, ఇంతే కాక బంధుమిత్రుల మధ్యలో అవమానాలు. 


గృహం నిర్మించాలంటే అందుకు వాస్తుశాస్త్ర రీత్యా నమూన పటము ఉండడం ఎంతో మంచిది. గృహమంతయూ 
నిర్మించిన తరువాత వాస్తుశాస్త్ర రీత్యా గృహము లేదని తలచి బాధ పడి మంచి ఫలితములు రాక, గృహమునకు 
సవరణలను కావించడం కన్నా మొదటే గృహమును వాస్తుశాస్త్ర రీత్యా నిర్మించినచో మంచి ఫలితములు పొందుతూ 
మరియు ధనము, శ్రమ, మన విలువైన సమయం వృధా కాకుండా జాగ్రత్త తీసుకోవచ్చును. కేవలం గృహ నమూన 
పటముల కొరకై ఓ పుస్తకమును విడుదల చేయడమైనది. “గృహవాస్తు నమూనా పటములు” (హౌస్‌ ప్లాన్స్‌) 
6౯-లిం0/4ను తక్కువ ధరకే అందజేయడమైనది. ఇప్పుడే మీ స్వంతం చేసుకోండి. 

: రచయిత : సురేష్‌ సిద్ధాంతి. ఫోన్‌ : 98481 14778 


పశ్చిమ వాయవ్య వీధిపోటు 


మామూలు గృహస్థులకు ఒక నాయకుడు నివసించు గృహస్థులకు మధ్య తేడా చాలా వుంటుంది. 
పశ్చిమ వాయవ్య వీధిపోటు నాయకత్వ లక్షణాలను అందిస్తుంది. గృహమునకు పశ్చిమ వాయువ్య భాగమునుండి 
వీధి వచ్చి తగిలినచో దానిని పశ్చిమ వాయువ్య వీదిపోటు అందురు. ఈ వీధిపోట్లలో రెండు రకములు 
గలవు. ఒకటి స్వభావ సిద్ధంగా ఏర్పడినది. రెండవది మనకై మనము ఏర్పాటు చేసుకున్నందు వల్ల ఏర్పడిన 
వీధిపోటు. ఇది ఎలాగంటే గృహము ఉత్తర వీధికి జరుగుతూ కట్టుకున్నప్పుడు, ఆ గృహమునకు పశ్చిమ 
వాయువ్య వీధిపోటు మరియు తూర్పు ఈశాన్య వీధిపోటు తగులును. ఈ విధంగా గృహము ఉన్నచో ఆ 
గృహస్థులు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సకల శుభ సంతోషాలతో, కీర్తి ప్రతిష్టలతో తులతూగుదురు. 
పశ్చిమ వాయువ్య వీధిపోటు గృహస్టుడిని విజయానికి చేర్చును. నైబుతి భాగమున గృహములు ఉన్నందువల్ల 
ఆ గృహములు ఈ గృహానికి శుభము కలుగచేయును. 


కొత్తగా పెళ్లి అయి మెట్టినింటికి వచ్చిన పెళ్లికూతురు తన భర్త గురించి తన వైవాహిక జీవితం 
గురించి రకరకాల రంగుల కలలు కని వుంటుంది. పెళ్లికుమారుని పరిస్థితి అత్యంత (బ్రహ్మోండమని మధ్యవర్తులు 
తెలిపి పెళ్లి చేశారు. మెట్టినింట కాలు పెట్టిన పెళ్లి కూతురికి తన భర్త భయంకరమైన అప్పుల్లో ఉన్నాడని 
తెలిసి మరియు మొత్తం భాగస్వాముల వ్యవహారాలు నిండా ఉండి గంటలు గడవకముందే కుటుంబంలో 
కలహాలు రేగి తన కళ్లముందే పెళ్లి కుమారున్ని నానా విధాలుగా అవమానపరుస్తూ పసుపు బట్టలు తీయకముందే 
చేయి చేసుకున్నంత పనిని అప్పులు వాళ్లు చేయడమో లేదా తన్నడమో తన కళ్లముందరే జరిగితే ఆ 
పెళ్లికూతురి మానసిక పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో అనుభవిస్తే తప్ప తెలియకపోవచ్చు. అటువంటి 
పరిస్థితులను ఈ వాయవ్య వీధిపోటు కలిగించే అవకాశము ఎక్కువ. గృహమునకు వాయువ్య భాగమునుండి 
వీధి వచ్చి తగిలినచో ఆ వీధిని వాయువ్య వీధిపోటు అందురు. ఈ వీధిపోటు వల్ల గృహస్థులకు ఎటువంటి 
శుభము జరుగకపోగా అశుభ ఫలితములు ఎక్కువగా ఉండును. ఇటువంటి వీధిపోటు ఉన్న గృహము వారు 


గృహము యందు వాస్తు పట్టు కలిగిన నిర్మాణము కావించుకుని ఉన్నట్లయితే ఈ వీధిపోటు ప్రభావం కాస్త 
తగ్గి గృహస్థులు ఊపిరి పీల్చుకొనే అవకాశము కలుగజేయును. 

అశుభాలు :- పూచీలు పడి ఉన్నది ఊడగొట్టుకోవడము, కలహాలు, మానసిక క్షోభ, పిచ్చి పట్టడం, 
సన్యాసం, జైలుకు వెళ్లడం, ఊహాలోకాల్లో తేలిపోవడము. 


ఉత్తర వాయవ్య వీధిపోటు 


అన్ని విషయాలలోనూ అద్భుతంగా జరుగుతూ వుంటుంది. వ్యాపారం (బ్రహ్మాండంగా జరుగుతూ 
వుంటుంది. ఇక ఏ కష్టమూ లేదు. అయితే ఆ వ్యాపారి దివాళా తీశాడు. అద్బుతంగా జరుగుతున్న వ్యాపారము 
మన కళ్లముందరే ఆ వ్యాపారి దివాళా తీయడం, ఇవి నమ్మలేని నిజాలుగా మనకు మిగిలిపోవడం 
జరుగుతుంటాయి. శత్రువు యొక్క పెద్దన్నలా ఇటువంటి పనులను ఉత్తర వాయవ్య వీధిపోటు కలుగజేస్తూ 
వుంటుంది. గృహమునకు ఉత్తర వాయువ్యమునుండి కేడి వచ్చి తగిలినచో ఆ వీధిని ఉత్తర వాయువ్య 


50 


వీధిపోటు అందురు. దక్షిణ నైబుతి వీధిపోట్లలో చర్చించుకున్న విధముగా గృహము పశ్చిమ భాగమునకు 
జరుపుతూ నిర్మించుకున్నచో ఉత్తర వాయువ్య వీధిపోటు గృహమునకు తగులగలదు. నిర్మాణ వమ 
చేయడానికి ముందే ఓ మంచి వాస్తుశాస్త్రవేత్త సలహా తీసు కున్నట్లయితే ఇటువంటి పొరపాట్లు జరుగకుండా 
జాగ్రత్తలు సూచించగలడు. లేనిచో జీవితాంతము నరక ప్రాయంగా గడుస్తుంది. ఒకవేళ మీ గృహమునకు 
ఉత్తర వాయువ్య వీధిపోటు తగులుతున్నచో అనుభ వజ్ఞ్జుడైన వాస్తు శాస్త్రవేత్తచే గృహాన్ని పరిశీలింప చేయించుకొని 
తగిన తరుణోపాయాన్ని పొంది సుఖజీవనాన్ని అనుభవించండి. ఉత్తర వాయువ్య వీధిపోటువల్ల ఏ శుభమూ 
జరుగకపోగా, అన్నీ అశుభములు జరుగుతూ విపరీతమైన ఇబ్బందులకు గృహస్టులను గురిచేయును. 

వాయువ్య వీదిపోటు వలె ఈ ఉత్తర వాయువ్య వీధిపోటు కూడా గృహస్థులను ఆర్థిక పతనానికి 
గురిచేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యాపారం స్థాపించడం, త్వరలోనే అది బాగా జరుగదము, ఈ పరిణామమును 
చూసి వ్యాపారమును బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ మొత్తమును అప్పుగా తీసుకువచ్చి 
వ్యాపారంలో పెట్టడం, నిండా మునిగిపోవడం, ఊహించని విధంగా వ్యాపారనష్టం సంభవిస్తుంది. ఇటువంటి 
వీధిపోట్లు గల గృహములందు స్పెక్యులేషన్‌ (షేర్లు స్టాక్‌ పెట్టడం) వ్యాపారాలు చేయరాదు. ఘోరమైన 
మానసిక క్షోభ, లేనిదానికై ఆశించడం, ఊహల్లో తేలిపోవడం, ఆడపిల్లలచే ఇబ్బందులు, మగవారి సన్యాసం, 
పిచ్చిపట్టడం, అప్పిచ్చినవాడు ఎప్పుడు వస్తాడోనని, ఏమంటారోనని భయం భయంగా ఉండడం, వీధి వాకిలి 
శబ్ధముతోటే భయపడటం జరుగుతాయి. 


చేస్తున్న పనుల్లో, వ్యాపారాలలో బాగా కలిసి రావడములో ఉత్తర వీధిపోటు అందిపుచ్చికుంటుంది. 
గృహమునకు ఉత్తర భాగము నుండి వీధి వచ్చి తగిలినచో దానిని ఉత్తర వీధిపోటు అందురు. ఈ ఉత్తర 
వీధిపోటు గృహాలకు ఉత్తరము ఖాల్లీ స్థలము ఉంచుకున్నచో ఫలితములు అద్భుతముగా ఉండి అన్ని విషయాలలో 
ఆనందాన్ని పొందవచ్చును. ముఖ్యంగా ఉత్తర వీధిపోటు గృహస్థులు దక్షిణభాగము యందు బలమైన రాతి 
నిర్మాణములను లేదా బలమైన వృక్షాలను పెంచుకున్నట్లయితే ఊహించని విధముగా ధనము కూడును. 


ఏదైన ఒక వ్యవహారంలో ఒక వ్యక్తికి అద్భుతంగా జరుగుబాటు అయితే పక్కనున్న వారు ఏంటండీ 
నక్క తోక తొక్కి వచ్చారా! ఉన్న ఫళానా గోల్డెన్‌ చాన్స్‌ కొట్టారే అని అడుగుతుంటారు. నక్క తోకను తొక్కితే 
అదృష్టం వస్తుందో రాదో తెలియదు కానీ నక్క తోకను తొక్కితే మాత్రం కండలూడేలా అది కరవక తప్పదు. 
ఒక్కసారి మీ రక్త మాంసాలకు అలవాటు పడిందంటే మీ ఇంటి అడ్రస్‌ను ఓపికగా వెతికి మరీ మీ కండలను 
తీరిగ్గా ఆరగిస్తుంటుంది. 

నక్క తోకను తొక్కడము అను మాట ఒక నానుడి. ఇటువంటి ఒరవడి గల ధన లాభాలను అందించు 
శక్తిని ఉత్తర ఈశాన్య వీధిపోటు గల గృహము కలిగి వుంటుంది. 

కొందరికి ఉత్తర ఈశాన్య వీధిపోటు గల గృహము ఉన్ననూ వారు దాని శక్తిని శతధా వాడుకోలేరు. 


కారణం వాస్తు వారికి తెలిసినట్లుగా ఇతరులకు తెలియక పోవడమే. వారికి అంతా తెలుసు. అయితే నెత్తిపై 
స్త 


శని కూర్చొని ఉంటుంది. పొరపాటున కూడా ఒక అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్తను పిలుచుకు వచ్చి 
గృహాన్ని పరిశీలింప చేయించుకొని అద్భుతమైన ఫలితాలను పొందాలి అను జ్ఞానము రాకపోవచ్చు. స్వయంగా 
నేను కొన్ని ఉదాహరణలు కూడా గమనించాను. వారి గృహము యందలి ఇతర నీచ దోషములే వారికి 
ఇటువంటి బుద్ధిని కలుగజేస్తూ వుంటాయి. 

ఈశాన్య వీధిపోటు, తూర్పు ఈశాన్య వీధిపోటు, దక్షిణ ఆగ్నేయ వీధిపోటు, పశ్చిమ వాయవ్య 
వీధిపోటు, ఉత్తర ఈశాన్య వీధిపోటు గల గృహస్థులకు బాగుగా జరుగడం లేదు అంటే ఆ గృహములో ఏదో 
ఒక వాస్తు దోషము ఉన్నట్లే. ఒకవేళ మీ ఇలాకాలో ఇటువంటి పరిస్థితులు గల గృహాలు కనిపిస్తే వారికి ఓ 
మంచి సలహాను ఇచ్చినచో వారి జీవితాన్ని మీరు నిలబెట్టినట్లే. 

గృహమునకు ఉత్తర ఈశాన్యము నుండి వీధి వచ్చి తగిలినచో దానిని ఉత్తర ఈశాన్య వీధిపోటు 
అందురు. ఒకటి స్వతహాగా ఏర్పడిన ఉత్తర ఈశాన్య వీధిపోటు, రెండవది మనకై మనము ఏర్పాటు 
చేసుకున్నది. గృహమును తూర్పు భాగమునకు జరుపుతూ నిర్మించుకొని ఉంటే ఉత్తర ఈశాన్య వీధిపోటు 
మరియు దక్షిణ ఆగ్నేయ వీధిపోటు ఉంటుంది. ఉత్తర ఈశాన్య వీధిపోటు ద్వారా గృహస్థులకు అనేక 
విధములైనటువంటి శుభములు సంభవించును. ఈ గృహమునకు తూర్పు భాగమున ఖాలీ స్థలమును 
ఉంచుకోవడం సర్వదా శ్రేయస్మరము. ఈ గృహము వల్ల అన్నీ శుభములే. 


గృహమునకు ప్రముఖముగా వాస్తు శాస్త్ర రీత్యా భద్రతను కలుగజేయవలసిన ప్రాముఖ్యత ఎంతయో 
వుంది, [పహారిగోడ వాస్తుయందు అత్యంత ప్రాముఖ్యమైన స్థానమును ఆక్రమిస్తుంది. వాస్తు రెండు విధములు. 
గృహముయందలి వాస్తు, పరిసరవాస్తు. పరిసర వాస్తులో ఏమైనా దోషములున్ననూ అనగా గుంతలు, పల్లము, 
గుట్టలు, భారీ మేడలు ఇతరత్రా, వాటి దోష ప్రభావమును చాలా మటుకు ప్రహారీ గోడ ఆపుతుంది. కావునే 
గృహమునకు ప్రహారీ చాలా ముఖ్యము. పూర్వపు వాస్తు బుషులు కూడా ప్రహారీగోడ విషయంలో ప్రత్యేక శ్రద్ధ 
తీసుకోవలసినదిగా తెలపడమైనది. గృహ నిర్మాణమునకు ముందే ప్రహారీగోడ విషయంలో తగిన జాగ్రత్తలు 
తీసుకున్నచో గృహస్థులకు భద్రత కలిగిన జీవనము లభిస్తుంది. గృహము ముందా ! (ప్రహారీగోడ ముందా 
! కచ్చితముగా ప్రహారీగోడనే ముందుగా కట్టాలి. 

(ప్రహారీగోడ నిర్మాణక్రమము :- వాస్తురీత్యా శుభకరమైన స్థలమును మీరు ఎన్నుకొన్న తరువాత, 
స్థలశుద్ధి గావించిన తరువాత, ఈశాన్య భాగముయందు గుంత గానీ, బావి గానీ, బోరు గానీ వేసిన తరువాత 
జరగాల్సిన పని ప్రహారీగోడ నిర్మాణం. ఈ ప్రహారీగోడకు నాలుగు గోడలు ఉండును. తూర్పు, దక్షిణము, 
పడమర, ఉత్తరము గోడలు. ఈ నాలుగు గోడలు కలిసి ఉన్నపుడే సంపూర్ణమైన ప్రహారీగోడ అగును. ఈ 
నాలుగు గోడలలో ఏ ఒక్క గోడ లేకపోయిననూ ప్రహారీగోడ సంపూర్ణత అనిపించుకోదు. స్థలమునందు 
దక్షిణము మరియు పశ్చిమము ఉన్నతంగా తూర్పు మరియు ఉత్తరములు పల్లముగా ఉండులాగున చూసుకోండి. 
ఒకవేళ మీ స్థలంలో పశ్చిమ, నైబుతి, దక్షిణములయందు భారీ వృక్షాలు ఉన్నదో వాటిని ఎటువంటి 
పరిస్థితుల లోను కొట్టివేయవద్దు. స్థలంనందు ఈశాన్య భాగాన్ని గుర్తించి అక్కడ బావి గాని, గుంట గాని, 
కుళాయి గుంత గాని, లేదా బోరు గాని వేసుకోవడం వలన అనేక శుభ ఫలితములు లభిస్తాయి. ఒకవేళ 


ఈశాన్య భాగంలో ముందుగానే బావి ఉన్నచో దానిని పూడ్చరాదు. 

దక్షిణ హద్దు సరిగా మూలమట్టమునకు 90° ఉండాలి. ఇంటికి (ప్రహారీ గోడ నిర్మించునప్పుడు 
పశ్చిమ, దక్షిణ హద్దులు మూలమట్టమునకు సరిగా ఉండునటుల సరిచూసుకొని తూర్పు, ఉత్తరములు 
పెరుగునట్లుగా ప్రహారిగోడ నిర్మించుకోవాలి. అప్పుడు తప్పనిసరిగా ఈశాన్య భాగము పెరుగుతుంది. తద్వారా 
అభివృద్ధి తథ్యం. ప్రహారీ నిర్మాణం దక్షిణ, పశ్చిమ గోడలు ఎత్తుగా ఉండునటుల మరియు ఉత్తర, తూర్పు 
గోడలు తక్కువ ఉండునటులగా నిర్మాణం గావించుకోవలెను. దీని ద్వారా నిర్మాణం అత్యంత త్వరగా 
ముగుస్తుంది పైగా పనివారు కూడా త్వరగా వచ్చి గృహ నిర్మాణమును పూర్తీ చేయగలరు. అంతయే గాక 
నిర్మాణం అయిన తరువాత నివసించు గృహముయందలి నివాసితులు క్షేమకరంగా ఉందురు. ప్రహారీ నిర్మించుకొనే 
ముతత ప్రహారీ గేట్లు (ద్వారము) స్థలము దిక్కులకు ఉచ్చ స్థలములో ఉండవలెను. ఇల్లు నిర్మించు సమయములో 
లోనకు ట్రాక్టరు, ఇసుకబండి ఇతరత్రా వాహనములు వెళ్ళడానికి కాస్త విశాలంగా గేట్ల కొరకు స్థలమును 
వదిలి ఉంచుకోండి. 

ఈ మధ్య కాలంలో చాలామంది ప్రహారీ గోడకు కూడా పునాది తీస్తూ పిల్లరు వేస్తూ ప్రహారీ 
నిర్మిస్తున్నారు. వారికోసం పునాది తీయడం :- ఈశాన్య భాగం నుండి మొదలు పెట్టి తరువాత ఉత్తరము 
నందు ఒక పునాది తీయాలి. తరువాత తూర్పు నందు ఒక పునాది తీయాలి. తరువాత వాయవ్యం నందు, 
తరువాత ఆగ్నేయం నందు. తరువాత దక్షిణము నందు, తరువాత పశ్చిమము నందు చివరిగా నైబుతి నందు 
పునాది తీసుకోవాలి. మరాకసారి చెబుతున్నాను, గృహము బయట వున్న దోషాలను ఈ ప్రహారీగోడ చాలా 
భాగము ఆపుతుంది ఈ విషయంలో దయచేసి నిర్లక్ష్యం చేయరాదని నా మనవి. 


పడమర 

పైన చూపించిన విధంగా మీ స్థలమునందు ప్రహారీగోడ కొరకు పునాదులను త్రవ్వించుకోవలెను. ఈ 
రకంగా పునాదులు తీసుకున్నప్పుడు వాస్తు పరంగా స్థలమునకు బలము పెరిగి గృహ నిర్మాణం త్వరగా అవ్వడానికి 
దోహదం చేస్తుంది. తరువాత కార్యక్రమము అయిన పిల్లరు త్వరగా వేసుకోవడానికి వాస్తుబలము సహకరిస్తుంది. 
పిల్లరు వేయడం నైబుతి భాగం నుండి మొదలు పెట్టి తరువాత దక్షిణ భాగం పిల్లరు వేయండి. తరువాత పశ్చిమ 
భాగం పిల్లరు వేయండి. తరువాత వాయువ్య భాగం, ఆగ్నేయ భాగం తరువాత ఉత్తర భాగం, తరువాత తూర్పు 
భాగం నందు చివరిగా ఈశాన్య భాగం నందు పిల్లరు వేసుకోవాలి. ఆ తరువాత నైబుతి భాగం నుండి దక్షిణం 
వైపుగా మరియు నైబుతి భాగము నుండి పశ్చిమ వైపుగా ప్రహారీ గోడను నిర్మిస్తూ మరియు ఆగ్నేయము నుండి 
ఈశాన్యము దిక్కుగా చివరిగా వాయవ్యము నుండి ఈశాన్యము వరకు (ప్రహారీ గోడను నిర్మించుకోవాలి. అయితే 
(ప్రహారీ గేటు ఎక్కడ వస్తుందో ముందుగానే చూసుకోండి. తూర్పు అయితే తూర్పు ఈశాన్య మొత్తం, దక్షిణమైతే 


దక్షిణ ఆగ్నేయం మొత్తం, ఉత్తరమైతే ఉత్తర ఈశాన్యం మొత్తము, పడమర అయితే పశ్చిమ వాయువ్యము మొత్తము 
ఖాళీగా ఉంచుకోవలెను. 

తూర్పు వీథి స్థలము అయితే నైరుతి భాగము నుండి (ప్రహారీ గోడ నిర్మాణమును మొదలు పెట్టి పశ్చిమము 
దక్షిణము, ఉత్తర భాగములందు పూర్తీ గావించి చివరిగా తూర్పు భాగము యందు ఆగ్నేయము నుండి తూర్పు 
మధ్యము వరకు ప్రహారీ గోడ నిర్మాణం గావించి, తూర్పు మధ్యము నుండి ఈశాన్య భాగము వరకు ఖాళీ 
వదులుకోవలెను. (ప్రహారీ గోడ లోపల గృహ నిర్మాణము అయిన పిదప తూర్పు ఈశాన్య భాగము నందు గేటును 
ఉంచగా మిగిలిన ప్రాంతంలో ప్రహారీని పూరించుకోవాలి. 

దక్షిణ నీధి స్థలము అయితే నైబుతి భాగము నుండి (ప్రహారీ గోడ నిర్మాణమును మొదలు పెట్టి వరుసగా 
పశ్చిమము, దక్షిణ మధ్యమము వరకు, తరువాత వాయువ్యము నుండి ఈశాన్యము వరకు, తరువాత ఆగ్నేయము 
నుండి ఈశాన్యము వరకు (ప్రహారీ గోడను నిర్మించుకోవాలి. దక్షిణ మధ్యము నుండి ఆగ్నేయము వరకు ఖాళీ 
స్థలము వదులుకోవాలి. గృహము పూర్తి అయిన తరువాత దక్షిణ ఆగ్నేయము నందు గేటును ఉంచుకోగా మిగిలిన 
ప్రాంతములో ప్రహారీ గోడను పూరించుకోవాలి. 

పడమర థీ స్థుము అయితే నైబుతి భాగము నుండి పడమర మధ్య వరకు (ప్రహారి గోడను నిర్మించుకోవాలి. 
దక్షిణము, తూర్పు, ఉత్తర భాగముల ప్రహారీ గోడలను కట్టుకోండి. పశ్చిమ వాయువ్యము మాత్రము ఖాలీగా 
ఉంచుకొని ప్రహారీలోని గృహమంతయూ నిర్మించిన తరువాత పశ్చిమవాయువ్య భాగమునందు గేటును ఉంచుకోగా 
మిగిలిన ప్రహారీని కూడా కట్టుకోవలెను. 

ఉత్తర వీధి స్థలము అయితే నైబుతి భాగము నుండి పడమర, దక్షిణ, తూర్పు భాగములు మరియు 
వాయువ్యము నుండి ఉత్తరము మధ్యమువరకు (పహోరి గోడ నిర్మాణము గావించి, ఉత్తర మధ్యము నుండి 
ఈశాన్యము వరకు ఖాలీ స్థలమును ఉంచుకోవాలి. ప్రహారీలోని గృహమంతయూ నిర్మించిన తరువాత ఉత్తర 
ఈశాన్య భాగమునందు గేటును ఉంచుకోగా మిగిలిన ప్రహారీని కూడా పూర్తీ చేయవలెను. 
ప్రహారీగోడ హెచ్చు తగ్గులు :- ప్రహారి గోడకు చక్కటి వాస్తు బలము కలగాలంటే వైనంగా ప్రహారీ గోడను 
నిర్మించుకోవలసి ఉంటుంది. నైబుతి భాగములో చాలా బలముగా, లావుగా, మందముగా, ఎత్తుగా నిర్మించి, 
పశ్చిమము మరియు దక్షిణమునకు పోనుపోను ఇదే పద్ధతిలో నిర్మించుకొని వాయువ్యము మరియు ఆగ్నేయము 
వరకుగా సాగాలి. ఆ తరువాత ఆగ్నేయము నుండి ఈశాన్యమునకు, వాయువ్యమునుంది ఈశాన్యము వరకు 
గల తూర్పు, ఉత్తర ప్రహారీ గోడలను పలుచగా తక్కువ ఎత్తులో నిర్మించుకోవాలి. ఏ వీధి అయితే ఆ వీధి యందలి 
ప్రహారీ గోడ ఉచ్చ స్థానమున గేట్ల కొరకు ఖాలీ స్థలమును వదులుకొని మిగిలిన ప్రాంతములన్నిటా ప్రహారీని 
నిర్మించుకోవాలి. 
హెచ్చు తగ్గులు :- పశ్చిమము మరియు దక్షిణ ప్రహారీ 5 అడుగులు ఎత్తు తగ్గకుండా 10 అడుగుల వరకు క 
అనుకూలమును బట్టి కట్టుకోవచ్చును. స్థలము ఎక్కువగా ఉన్నచో ప్రహారీగోడ కూడా పెద్దగా వచ్చును. పునాది 
తీసి ప్రహారీగోడ వచ్చు ప్రాంతమంతయూ లావుపాటి బండరాళ్ళను పరుచుకొని దానిపై బీమ్‌ వేసి పిల్లర్‌ సిస్టమ్‌ 
ద్వారా ప్రహారీ నిర్మించుకోవడం మంచిది. తూర్పు మరియు ఉత్తరము నాలుగడుగులు తగ్గకుండా 9 అడుగుల 
వరకు మీ అనుకూలమును బట్టి కట్టుకోవచ్చును. కానీ తూర్పు, ఉత్తరముల ప్రహారీ గోడ పశ్చిమము మరియు 
దక్షిణముల ప్రహారీగోడ కన్నా ఎత్తు ఉండరాదు. 


ప్రహారీగేట్లు :- ప్రహారీ అంతయూ నిర్మించుకోవడం ఒక ఎత్తు ప్రహారీ గేట్లు బిగించుకోవడం ఒక ఎత్తు ఏ 
పొరపాటు లేకుండా ప్రహారీ గేటును బిగించుకోవలసి ఉంటుంది. ప్రహారీ గేటును చెక్కతోను, కంచెగాని, దడి 
కట్టుకొని గాని, ఇనుప గ్రిల్స్‌తోను, ఇనుప తలుపులుగాను ఈ మధ్యలో కొత్తగా ప్లాస్టిక్‌లోను దృఢమైన గేట్లు 
వస్తున్నాయి. (ప్రహారీ గేట్లను తూర్పు వీధి గృహమునకైతే తూర్పు ఈశాన్యమునందును, దక్షిణ వీధి గృహమునకైతే 
దక్షిణ ఆగ్నేయమునందు, పశ్చిమ వీధి గృహము అయితే పశ్చిమ వాయువ్యమందును, ఉత్తరవీధి గృహమైతే ఉత్తర 
ఈశాన్యము భాగము నందు (ప్రహారీ గేట్లను నిర్మించుకోవలసి ఉంటుంది. పై విధంగా నిర్మించుకున్నప్పుడే నడక 
ఉచ్చమై శుభకరమైన ఫలితాలు వస్తాయి. గృహమునకు ద్వారములు ఎంత ముఖ్యమో, ప్రహారీకి గేట్లు అంత 
ముఖ్యము. 

తూర్పు వీధి గృహమునకు ప్రహారీగోడ లోపల వున్న స్థలములో గృహమును నైబుతికి కట్టి ఉంటాము. 
కావున గృహ ప్రధాన ద్వారమునకు ఎదురుగా (ప్రహారీకి గేటు ఉంచుకుంటారు. అయితే చాలామంది ఈ ఒక్కగేటు 
చాలని ప్రహారీకి ఈశాన్యములో ఇంకొక గేటు నిర్మించుకోరు. ఒకవేళ నిర్మించుకున్ననూ ఆ గేటు గుండా నడక 
సాగించక తలుపులు బిగించి, తాళము వెసి, గృహము ముఖద్వారము నకు ఎదురుగా ఉన్న ప్రహారీ గేటు గుండానే 
ఎక్కువగా నడక సాగిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన ఈశాన్య నడకను కోల్పోవుదురు. తప్పని సరిగా 
ఈశాన్యము నడక వచ్చి తీరాలి. ఈశాన్యం నడక రానిచో ఈశాన్య శుభఫలము గృహస్థులకు అందడం కష్టం. 
తూర్పు మరియు ఉత్తర వీధి గల గృహములకు రెండు గేట్లు రావడం చాలా మంచిది. ఒకవేళ ఈశాన్యభాగములో 
ఒక గేటు వచ్చి, గృహ ముఖ ద్వారమునకు ఎదురుగా గల (ప్రహారీగేటు రాకపోయిననూ పరవాలేదు. గృహ 
ముఖద్వారమునకు ఎదురుగా ఉన్న గేటు ఈశాన్యభాగమునకు ఉన్నచో ఏ తొందరా లేదు. అలాగాక ఆగ్నేయము 
దిక్కుగా ఉన్నచో ఆ గేటును తీసివేయడం మంచిది. దక్షిణ మరియు పశ్చిమ ప్రహారీ గోడలకు ఉచ్చములో గేటు 
ఉంటూ ఇంటి ముఖద్వారమునకు ఎదురుగా (ప్రహారీకి గేటు ఉండి తీరాలి. ఎందుకనగా దక్షిణ వీధి గల గృహమునకు 
ఉచ్చములో మాత్రమే గేటు ఉంది అనుకోండి అప్పుడు ఆ గేటు ద్వారా గృహమునకు రావాలంటే కాస్త వాయువ్య 
నడక వస్తుంది. ఆగ్నేయ వాయువ్య నడకలు తప్పు కదా. 

ఒకవేళ దక్షిణము మరియు పశ్చిమ గృహములకు ప్రహారీ ఎంత ఉందో దాదాపుగా అంత లోపుగా 
గృహము కూడా ఉన్నచో గృహము ముఖ ద్వారము ఉచ్చమైనచో (ప్రహారీకి ఈ ఉచ్చమైన గేటు ఎదురుగా ఇంకొక 
గేటు ఉంచినచో చాలును. రెండవ గేటు అవసరము లేదు. ఒకవేళ ప్రహారీకి రెండవ గేటు ఉచ్చంలో పెట్టుకున్ననూ 
తప్పులేదు. 
ప్రహారీ గోడ మరియు గేటు నిర్మాణములో కొన్ని ముఖ్యమైన విషయాలు : 

1. తూర్పు ముఖద్వారమునకన్నా (సింహద్వారముకన్నా) తూర్పు ప్రహారీగోడ ఎత్తుగా ఉండరాదు. 2. 
ఉత్తర ముఖద్వారమునకన్నా ఉత్తర ప్రహారీగోడ ఎత్తుగా ఉండరాదు. 3. దక్షిణ ముఖద్వారముకన్నా దక్షిణ 
ప్రహారీగోడ సమంగా గానీ, ఎత్తుగా గానీ రావచ్చును. 4. పశ్చిమ ముఖద్వారముకన్నా పశ్చిమ ప్రహారీగోడ 
సమంగా గానీ, ఎత్తుగా గానీ రావచ్చును. 5. వానలకు, ప్రకృతి విలయాలకు ఇతరత్రా కారణాల వల్ల ప్రహారీగోడ 
కూలినచో వెంటనే సరిచేయించుకోవాలి. ఒకవేళ నైబుతి భాగము పడిపోయినచో అన్ని పనులనూ పక్కన పెట్టి 
యుద్ధ ప్రాతిపదికన నైబుతి గోడను పునర్న్మించుకోవాలి. ఇదే పద్ధతి దక్షిణ, పశ్చిమ, తూర్పు ఆగ్నేయ, ఉత్తర 
వాయువ్య ప్రహారీ మూలలకు వర్తించును. 6. ప్రహారీగేటు నిర్మించుకున్నప్పుడు దీని పిల్లరు లేదా అంచు లేదా 


కోణం లేదా మొత్త లేదా దిమ్మె ఇంటి ముఖద్వారమునకు తగులరాదు. ఇది ఏ ముఖద్వారము గృహమునకైనను 
వర్తిస్తుంది. 7. తూర్పు మరియు ఉత్తర గృహములకు (ప్రహారీలు కట్టినప్పుడు ఎవరైననూ ఈశాన్యము 
పెంచుకుంటారు. కొందరి గృహములకు ఎక్కువ ఈశాన్యం వచ్చి ఉంటుంది. అప్పుడు (ప్రహారీ గోడ ఈశాన్యము 
దిక్కుగా బాగా జరిగి ఉంటుంది. దీని వల్ల మొత్తం ప్రహారీకి ఈశాన్యము పెరుగుతుంది. 

ఇక్కడ ఒక మతలబును గమనించండి. దీనికి గేటును ఉంచు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
లేకపోతే అసలుకే మోసం వస్తుంది. తూర్పు ఈశాన్యం పెరిగి ప్రహారీ నిర్మించినప్పుడు ప్రహారీతో పాటుగా గేటును 
పెట్టడము వల్ల గేటు ఆగ్నేయమును చూస్తుంది. కావున గేటు యొక్క ఈశాన్య భాగమును వెనుకకు జరిపి గేటు 
తూర్పును చూస్తున్నట్లుగా బిగించుకోవాలి. ఇదే విధానమే ఉత్తర ఈశాన్యం పెరిగిన గృహములకు కూడా పాటించాలి. 
పెద్ద గేటులో చిన్న గేటు ఏర్పాటు :- గృహమునకు సాధారణముగా ఏ గేటునైనా ఉచ్చములో ఉంచుకుంటాము. 
రెండు గేట్లు ఎందుకని కొందరు ఉచ్చములో మాత్రము పెద్ద గేటును నిర్మించు కుంటారు. దీని వల్ల మనుషులు 
ఒక్కటే లోనికి వచ్చినప్పుడు అంతపెద్ద గేటును తెరుచుకొని లోనికి రావడం ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనికి గాను 
పెద్ద గేటులోనే ఒక చిన్న గేటును ఏర్పాటు చేసుకున్నచో చిన్న గేటు ద్వారా మనుషులు, పెద్ద గేటు ద్వారా 
వాహనములు లోనకు రావచ్చును. ఈ చిన్న గేటు ఏర్పాటు కూడా వాస్తుశాస్త్ర రీత్యా నిర్మించుకోవడం మంచిది. 
తూర్పు గృహమునకు ఈశాన్యములో ఉన్న పెద్ద గేటుయందు చిన్న గేటు నిర్మాణ మును పెద్దగేటులో ఉత్తర 
భాగమునకు ఏర్పాటు చేసుకోవలెను. తద్వారా మన నడక ఈశాన్యం నడకై ఉత్తమ ఫలితములను ఇవ్వగలదు. 
అట్లు కాదని పెద్ద గేటులో దక్షిణ దిక్కు భాగమునకు ఏర్పాటు చేసుకున్నచో ఈశాన్య భాగ నదకను కొంతయినా 
మనము పోగొట్టుకున్నట్లే. అయితే ఏ ప్రమాదం లేదు. 
దక్షిణ భాగము :- ఈ భాగముయందు పెద్దగేటును దక్షిణ ఆగ్నేయములో నిర్మించుకొని ఉంటారు. అయితే 
దక్షిణగ్భహం ముఖద్వారమునకు ఎదురుగా (ప్రహారీకి ఒక గేటును ఉంచుకోవాలి. పెద్ద గేటు దక్షిణ ఆగ్నేయము 
నందు ఉంటుంది కదా. చిన్న గేటును పెద్ద గేటులో తూర్పు వైపునకు అమర్చుకోవలెను. తద్వారా ఉచ్చమైన 
దక్షిణ ఆగ్నేయ నడక వస్తుంది. ఇప్పుడు మొత్తము శకి గేట్లు అని అనుకోరాదు. 
పశ్చిమ భాగము :- ఈ భాగమునందు పెద్దగేటును పశ్చిమ వాయువ్య భాగములో నిర్మించుకొని ఉంటారు. పెద్ద 
గేటుయందు చిన్న గేటును ఉత్తర భాగము ప్రక్కగా ఏర్పాటు చేసుకోవలెను. 
ఉత్తర భాగము :- ఈ భాగము నందు పెద్ద గేటును ఉత్తర ఈశాన్యము నందు నిర్మించుకుంటారు. ఈ పెద్దగేటులో 
చిన్న గేటును తూర్పు భాగము వైపుగా ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా మహోన్నతమైన ఉత్తర ఈశాన్య నడక 
వస్తుంది. 
ప్రహారీగోడ శుభాశుభ ఫలితములు :- 1. తూర్పు వీధి గృహమునకు ప్రహారీగోడ వాస్తు శాస్త్రరీత్యా నిర్మించుకున్నచో 
భద్రత లభించును. ఆరోగ్యము బాగుండి, సంఘము నందు మంచి పరపతి పెరిగి, సమాజములో గుర్తింపు 
లభించును. తూర్పువీధి గృహమునకు (ప్రహారీ గోడ వాస్తుశాస్త్ర రీత్యా నిర్మించు కోకుండా ఉన్నట్లయితే పై 
చెప్పుకున్న వాటికి వ్యతిరేకము జరిగే అవకాశం. పైగా పరిసర వాస్తు యొక్క దుష్ప్రభావము ఎక్కువ. 2. దక్షిణ 
వీధి ప్రహారీగోడ వాస్తుశాస్త్ర రీత్యా నిర్మించుకున్నచో ఆరోగ్యము బాగుండి, ఆడవారు సుఖపడి, ధనము వృద్ధి 
అగును. భద్రత లభించును. దక్షిణవీధి ప్రహారీగోడ వాస్తుశాస్త్ర రీత్యా లేకపోతే అభద్రతా భావము, అనారోగ్యాలు, 
ధననష్టము, మగవారికి ఉంపుడుగత్తెలపై మోజు, పైగా దుష్ప్రభావము గల పరిసరవాస్తు, పూర్తి ప్రభావమును 


గృహముపై చూపిం చును. 3. పశ్చిమ వట్ట (ప్రహారీగోడ వాస్తుశాస్త్ర రీత్యా నిర్మించుకున్నచో విజయము, 
భద్రతాభావము, సంఘమున గౌరవము, ప్రతిష్ట ఉన్నతాసనము, వాహన యోగము, మాట, పలుకుబడి పెరుగుట, 
పనివారు సరిగా విధులను నిర్వర్తిం చుట, ఇతరత్రా. ఇదే పశ్చిమవీధి ప్రహారీగోడ వాస్తుశాస్త్రరీత్యా లేకపోతే పై 
చెప్పుకున్న శుభ పరిణామములకు వ్యతిరేకము జరిగి, కొట్లాటలు, వ్యవహారములలో దెబ్బతినుట, అనారోగ్యాలు, 
ఘోరమైన రోగాలు, పైగా దుష్ప్రభావము గల పరిసరవాస్తు, పూర్తి ప్రభావమును గృహముపై చూపించును. 4. 
ఉత్తరవీధి ప్రహారీగోడ వాస్తుశాస్త్రరీత్యా నిర్మించుకున్నచో ధనవృద్ధి, ఆనందము, సౌఖ్యము, భాగ్యము, భోగము, 
ఆకర్షణ, భద్రత ఇతరత్రా సత్సలితములు లభిస్తాయి. ఇదే ఉత్తరవీధి ప్రహారీగోడ వాస్తుశాస్త్రరీత్యా లేకపోతే పై 
చెప్పుకున్న వాటికి వ్యతిరేకము జరుగుతూ అప్పులు, ఈతి బాధలు, చెప్పుకోలేని సమస్యలు ఇతరత్రా పైగా 
దుష్ప్రభావము గల పరిసరవాస్తు, పూర్తి ప్రభావమును గృహముపై చూపించును. 
ప్రహారీగేట్ల శుభాశుభఫలితములు :- 1. తూర్పు వీధి గృహ ప్రహారీగోడకు గేటును వాస్తురీత్యా తూర్పు ఈశాన్య 
భాగంలో తూర్పును చూస్తున్నట్లుగానూ లేదా ఈశాన్యమును చూస్తున్నట్లు గానూ ఏర్పాటు చేసుకున్నచో అనేక 
విధములైన శుభఫలితములు తక్కువ సమయములో దరి చేరును. అట్లు కాకుండా గేటు ఆగ్నేయము చూస్తున్నట్లుగా 
ఉన్నచో చోరుల బాధ, అగ్ని ప్రమాదములు, ఆక్సిడెంట్లు ఇతరత్రా. 2. దక్షిణవీధి గృహ (ప్రహారీగోడకు గేటును 
వాస్తురీత్యా దక్షిణముకు చూస్తున్నట్లుగా ఏర్పాటు చేసుకున్నట్లయితే ధనవృద్ధి, ఆరోగ్యము బాగుండడం, భద్రతా 
భావము, ఇతరత్రా. ఇదే గేటును నైబుతి చూస్తున్నట్లుగా ఉంచుకున్నట్లయితే అభద్రతా భావము, మరణాలు, 
వ్యవహారములు ఇతరత్రా. 3. పశ్చిమ వీధి గృహ ప్రహారీగోడకు గేటును వాస్తురీత్యా పశ్చిమమునకు చూస్తున్నట్లుగా 
ఏర్పాటు చేసుకున్నట్లయితే వ్యవహార విజయము, ఆరోగ్యము, భద్రతా భావము, మనశ్శాంతి ఇతరత్రా. ఇదే 
గేటును నైబుతి చూస్తున్నట్లుగా ఉంచుకున్నట్లయితే అభద్రతా భావము, భయం భయంగా ఉండడం, మరణాలు, 
వ్యవహార అపజయములు, బిత్తు బిత్తుగా ఉండడం, నోటమాట సరిగా రాకుండా పోవడం, శత్రుత్వాలు ఇతరత్రా. 
4. ఉత్తర వీధి గృహ ప్రహారీగోడకు గేటును వాస్తురీత్యా ఉత్తరమునకు లేదా ఈశాన్యమునకు చూస్తున్నట్లుగా 
ఏర్పాటు చేసుకున్నట్లయితే ధనవృద్ధి, సుఖ సంతోషాలు, ఆనందము, భోగభాగ్యాలు, హుషారుగా ఉండడం, 
ఇతరత్రా. అయితే ఇదే గేటును వాయువ్యమునకు చూస్తూన్నట్లుగా నిర్మించుకున్నట్లయితే అప్పులబాధలు, 
వ్యవహారములు, కోర్టు వ్యాజ్యాలు, ఆడవారి ఏడుపులు, ఇతరత్రా. 

స్వంత వైద్యం ఏనాటికి పనికి రాదనే విషయం తెలుసుకోవాలి. ఏదో వాస్తులో నాలుగు విషయాలు 
తెలిసాయి కదా అని మన గృహంపై మనమే పరిశోధన చేస్తే మనము మత్రమే బాధ పడవలసి వస్తుంది. ఒక 


అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్తచే గృహాన్ని పరిశీలింప చేయిస్తే చాలా మంచిది. మంచి ఫలితాలు లభిస్తాయి. 


వీధిపోట్లు కలుగజేసే శుభ, అశుభ పరిణామాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవలసిన అవసరం కలదు. ఈ 
వీధిపోట్లపై మాత్రమే సమగ్రంగా తెలియజేస్తూ ఒక పుస్తకం విడుదలైనది. €-000k కూడా సిద్ధమైనది. ఇక 
కొనడం మీదే ఆలస్యం. ఎంత మాత్రం ఊహించని అత్యంత తక్కువ వెలకే “వీధిపోట్లు - ఫలితములు” 
e-book లభిస్తున్నది. Introducery Offer గా అతి తక్కువ ధరకు లభిస్తున్న €-b00k ను ఆలస్యం 
చేయక ఇప్పుడే కొనండి. ప్రింటెడ్‌ పుస్తకం సాగిస్తున్న అమ్మకాల వెల్లువ ఊహించలేనిది. 


రచయిత : సురేష్‌ సిద్ధాంతి. ఫోన్‌ : 98481 14778 


సూక్ష్మంగా, విఫలంగా గల ఈ వాస్తు సలహాలను చదివి అవగాహన చేసుకోగలరని భావిస్తాను. ముందుగా 


స్తలము కొనే వారి కోసము సలహాలు. 
1. మొట్ట మొదటి సూచనగా మీరు కొనబోయే గృహమునకు ఈశాన్యము త్రెంపు లేకుండా చూసుకోవాలి. 


2, 


11. 
12. 


గృహమునకు ఈశాన్య భాగంలో మెట్లు, దిబ్బలు, భారీ భవంతులు, సెల్‌ ఫోన్‌ టవర్లు తదితరములు 
లేకుండా చూసుకోండి. ఈశాన్యములో తొలగించుకోవడానికి వీలైన మెట్లు దిబ్బలు తదితరములను 
తొలగించుకొని మాత్రమే గృహమును కొనడానికి ప్రయత్నము చేయాలి. ఒకవేళ వీలు లేకపోతే గృహము 
కొన్న తక్షణము వాటిని తొలగించుకోవాలి. తొలగించుకోవడానికి వీలులేని నిర్మాణములు వున్నచో ఆ 
గృహమును మీరు. కొనకపోవదమే' మంచిది. 

మీరు కొనబోయే గృహమునకు తూర్పు భాగము తెంపు కలిగి వుండరాదు. అలాగే తూర్పు భాగంలో ఎత్తులు 
గాని, భారీ భవంతులు గాని ఇతరత్ర ఇబ్బందులు కలిగించే ఆవాస్తు నిర్మాణములు వున్నచో ఆ గృహమును 
కొనవద్దు. 

మీరు కొనజోరు గృహమునకు ఆగ్నేయ భాగం (తెంపు కలిగివున్నచో ఏ ప్రమాదము లేదని గమనించాలి. 
కొన్నిసార్లు ఆగ్నేయ భాగం (తెంపు గృహాలు అందువుండు యజమానులను మంచి అభివృద్ధికి తీసుకు 
వెల్లడము జరుగుతుంది. 

కొనబోయ గృహమునకు దక్షిణ భాగము వుచ్చంగా, బాగా ఎత్తుగా, మిర్రు కలిగి వున్నప్పుడు చాలా మంచిది. 
దక్షిణ భాగము పల్లము కలిగి, గుంతలు, కొలనులు, పెద్ద కాలువలు వున్నచో అటువంటి గృహములను 
కొనరాదు. 

కొనబోయే గృహమునకు నైబుతి పెరిగి వున్నచో అటువంటి గృహములను వదులుకోవడం మంచిది. 
పెరిగిన నైబుతి భాగమును తొలగించికోవడానికి వీలై అనుకూలమైనచో ఆ గృహమును కొనవచ్చును. 
హెచ్చరికగా వుండాలి. 


నైబుతి భాగంలో ఎటువంటి పరిస్థితులలోను గుంతలు, కొలనులు, పెద్ద కాలువలు, బావులు ఇతరత్ర 
దోషపూరితమైనవి ఉన్నప్పుడు అటువంటి గృహములను కొనరాదు. ఈ విషయంలో జాగ్రత్త అవసరము. 
పొరపాటు చేయరాదు. 


నైబుతి భాగంలో కొండలు, గుట్టలు, భారీ భవంతులు, అపార్ల్షమెంట్లు, సెల్‌ఫోన్‌ టవర్లు ఇతరత్ర వున్నచో 
అటువంటి గృహములను నిరభ్యంతరముగా కొనగోలు చేయవచ్చు. చాలా మంచిది. ఈ అవకాశం 
వదులుకోవద్దు. 


. కొనబోయే గృహమునకు పశ్చిమ భాగం పల్లమైనచో ఆ గృహమును కొనరాదు, కిరాయికి వండదము 


మంచిది కాదు. 

పశ్చిమ భాగం మిర్రు కలిగి వున్న గృహములను కొనవచ్చు. ఆరోగ్యము, ఐశ్వర్యము, పెద్దరికము లభించును. 
కొనబోయే గృహమునకు వాయవ్య భాగములో పల్లముగాని, గుంతలు బావులు గాని, లేకుండా చూసుకోవాలి. 
నైబుతి, ఆగ్నేయం కన్నా వాయువు భాగం మిర్రుగా వుండరాదు. ఈశాన్యం భాగం కన్నా మిర్రుగా వుండాలి. 


. కొనబోయే గృహమునకు ఉత్తర భాగంలో బావులు, గుంతలు, పెద్ద కాలువలు, ఇతరత్ర వున్నచో గృహమును 
కొనవచ్చు. 

* కానజాయే గృహమునకు ఉత్తర భాగంలో మెట్లు కాని, భారీ భవంతులు గాని, గుట్టలు గాని, ఇతరత్ర వున్నచో 
అటువంటి గృహములను కొనకపోవడము చాలా మంచిది. లేనిచో అష్ట దరిద్రము, నిత్యమూ తలపోట్లే. 

ద్‌ పోట్లు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఒక విషయము గమనించుకోవాలి. 
ఈశాన్య వీధిపోటు వున్న గృహములను ఎటువంటి పరిస్థితులలోను వదులుకోరాదు. ఇటువంటి గృహములను 
కొనే అవకాశము వచ్చినపుడు తప్పని సరిగా కొనడము చాలా మంచిది. 

. తూర్పు వీధి పోటు గల గృహము నిరభ్యంతరముగా కొనవచ్చు. 

. తూర్పు ఆగ్నేయం వీధి పోటు గల గృహము కొనరాదు. 

ఆగ్నేయ వీధి పోటు గల గృహమును కొనరాదు. 

. దక్షిణ ఆగ్నేయ వీధి పోటు గల గృహమును అశుభమని తలచరాదు. నిరభ్యంతరముగా కొనవచ్చు. 

. దక్షిణ వీధి పోటు గల గృహమును కొనవచ్చు. 

. దక్షిణ నైబుతి వీధి పోటు గల గృహమును కొనరాదు. 

. నైబుతి వీధి పోటు గల గృహమును ఎటువంటి పరిస్థితిలోను కొనరాదు. 

. పశ్చిమ నైబుతి వీధి పోటు గల గృహమును కొనరాదు. 

. పశ్చిమ వీధి పోటు గల గృహమును కొనవచ్చు. (పూర్తి వివరాలకు శుభవాస్తు పుస్తకమును చదవండి.) 

. పశ్చిమ వాయవ్య వీధి పోటు గల గృహమును నిరభ్యంతరముగా కొనవచ్చు. 

. వాయవ్య వీధి పోటు గల గృహమును కొనరాదు. 

. ఉత్తర వాయవ్య వీధి పోటు గల గృహమును కొనరాదు. 

. ఉత్తర వీధి పోటు గల గృహమును కొనవచ్చు. 

. ఉత్తర ఈశాన్య వీధి పోటు గల గృహమును నిరభ్యంతరముగా కొనవచ్చు. 

. ఎత్తు పల్లాల విషయానికి వస్తే ఈశాన్య భాగంలో పల్లమున్న గృహమును నిరభ్యంతరముగా కొనవచ్చు. 

. ఈశాన్య భాగంలో ఎత్తు గల గృహమును కొనరాదు. 

. తూర్పు భాగమున పల్లమున్న గృహమును కొనవచ్చు. 

. తూర్పు భాగమున హెచ్చు, ఎత్తు కలగి వున్న (మికు) గృహమును కొనరాదు. 

(| ఆగ్నేయ భాగంలో పల్లమున్న గృహమును కొనరాదు. 

ఆగ్నేయ భాగంలో నైబుతి కన్నా ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు. 

. దక్షిణ భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనడము మంచిది. 

. దక్షిణ భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు. 

. నైబుతి భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనవచ్చు. 

. నైబుతి భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు. 

. పశ్చిమ భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనవచ్చు. 

. పశ్చిమ భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు. 


. వాయవ్య భాగమున ఆగ్నేయం, నైబుతి కన్నా ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు. 

. వాయవ్య భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు. 

. ఉత్తర భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు. 

. ఉత్తర భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనవచ్చు. 

. కొనబోయే గృహము గురించి అందు నివసించిన వారి గురించి, వారి పరిస్థితుల గురించి చుట్టు పక్కల 
వారిని అడిగి విచారించడం చాలా మంచిది. దీని వల్ల కనీసం మీరు కొనబోయే గృహము పరిస్థితి అర్ధము 
అవుతుంది. కొనబోయే గృహమునకు ఎటువంటి కోర్టు వాజ్యములు లేకుండా ఇతర వ్యవహారములు 
లేకుండా వున్నటువంటి వి మాత్రమే కొనాలి. సాధారణంగా వాయవ్య, ఆగ్నేయ దోషాలు కలిగిన గృహాలకు 
కోర్టు వ్యవహారాలు ఉందును. గృహము కొనే సమయంలో మీరు కొనేలా వారిలా వుండక సాధారణ వ్యక్తిలా 
వెళ్లి విచారించడం చాలా మంచిది. వ్యవహారములన్న గృహములను ఇతరులకు అంటగట్టడానికి ఎన్నో 
ప్రయత్నాలు చేస్తుంటారు. జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా కొనబోయే గృహమునకు వాయవ్య, 
ఆగ్నేయ దోషమున్నచో వ్యవహారములు వుంటాయని గమనించాలి. కొనబోయే స్థలమునకు కూడా పై 
పాయింట్స్‌ను గమనించి దోషములు లేకుండా వున్న స్థలమును కొనడము మంచిది. ముఖ్యముగా గృహముల 
కన్నా స్థలముల విషయములో ఎన్నో వ్యవహారములు వుంటాయి. ఇటువంటి అన్నింటిని గమనించి తగిన 
జాగ్రత్తలు తీసుకొని కొనడము చాలా మంచిది. ఏది ఏమయినా చుట్టు ప్రక్కల వారిని విచారించడము 
మంచిదనే విషయము మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఒక్కో సారి స్థలముల విషయములో చుట్టు 
ప్రక్కల ఎవరిని విచారించడానికి అవకాశము వుండదు. కావున అనుభవజ్ఞుడైన ఓ న్యాయవాదిని సంప్రదించి 
జాగ్రత్తలు పాటించి స్థలములను కొనాలి. 

| స్థలముల విషయములో దక్షిణ నైబుతి, పశ్చిమ భాగంలో బావులు, గుంతలు, పల్లము లేకుండా చూసుకోవాలి. 
. ఉత్తర, ఈశాన్య, తూర్పు భాగమున బావులు, గుంతలు, పెద్ద కాలువలు, పల్లమున్న స్థలములను వదులుకోవద్దు. 
. ఇక వీధి పోట్ల విషయములో చెడు వీధి పోట్లు గల స్థలములను కొనరాదు. 

. శుభ వీధి పోట్లు గల స్థలములను కొనడము మంచిది. 

. ఈశాన్య వీధి పోటు గల స్థలములను ఎటువంటి పరిస్థితులలోను వదులు కోవద్దు. ఇలాంటి స్థలాలు కొనండి. 
. పెరిగిన స్థలముల విషయమునకు నస ఈశాన్యం పెరిగిన స్థలమును వెంటనే కొనండీ. 

. తూర్పు పెరగడము మంచిది. కాని ఈశాన్యం కోల్పోతుంది కదా. కావున ఇటువంటి స్టలముల వషయములో 


పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవజ్ఞుడైన ఓ వాస్తు శాస్త్రవేత్త సలహాలను పొందడం చాలా మంచిది 
గమనించండి. 


. ఆగ్నేయం పెరిగిన స్థలమును ఎటువంటి పరిస్థితులలోను కొనరాదు. దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలమును 
కొనవచ్చు. అయితే ఈశాన్యములో గుంత వుండడం చాలా మంచిది. ఉత్తర ఈశాన్య నడక రావడము మరీ 
మంచిదని తెలుసుకోవాలి. 

. దక్షిణ భాగము పెరిగిన స్థలమును కొనరాదు. 

. దక్షిణ నైబుతి పెరిగిన స్థలమును కొనరాదు. 

. నైబుతి పెరిగిన స్థలమును ఎటువంటి పరిస్థితులలోనూ కొనరాదు. 


. పశ్చిమ నైబుతి పెరిగిన స్థలమును కొనరాదు. 

. పశ్చిమము పెరిగిన స్థలమును కొనరాదు. 

. పశ్చిమ వాయవ్యం పెరిగిన స్థలమును కొనవచ్చు. 

. వాయవ్యం పెరిగిన స్థలమును కొనరాదు. 

. ఉత్తరం పెరగడం చాలా మంచిది. అలాగని ఉత్తరం పెరిగిన స్థలమును కొన్నచో ఈశాన్య భాగమును 
కోల్పోతాము గదా. కావున ఇటువంటి స్టలముల విషములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల 
సలహాలు పొందాలి. 

. ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలమును నిరభ్యంతరముగా కొనవచ్చు. ఇటువంటి స్థలాలను ఎటువంటి 
పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. కాస్త ధర ఎక్కువ అయిననూ స్థలమును కొనండి. తరాల కొద్దీ ఐశ్వర్యాన్ని 
నింపుకోండి. 

ఇప్పటి వరకు మీరు కొనబోయే గృహములు మరియు స్థలముల గురించి తెలుసుకోవడం జరిగినది. 
ఇకపై కొన్న గృహములకు మరియు మీరు నివాసితమున్న గృహమునకు వాస్తు దోషమున్నచో వాటిని ఎలా 
తొలగించుకోవాలి. లేదా ఎలా వాటిని గమనించాలి మరియు దోషాన్ని ఎలా పోగొట్టాలి ఇతరత్రా విషయాలను 
పాయింట్స్‌ రూపకముగా తెలుసుకుందాము. మొదటిగా ఈశాన్య స్థలములు, గృహముల గురించి తెలుసుకుందాము. 
64. దిక్కులలో ఈశాన్యం రాజు. కాన ఈశాన్య విషయములో జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపాటు చేయరాదు. 
రాజు సరిగా లేకపోతే రాజ్యము పతనము అవుతుంది. అలాగే ఈశాన్యం సరిగా లేకపోతే అందుండు వారు 
బ్రష్టు పట్టి పోవుదురు. ఒకటికి నాలుగు సార్లు ఈ విషయమును పదే పదే గుర్తుంచుకొని జాగ్రత్తలు 
తీసుకొన్నచో జవనము భృహత్తరంగా గడిచి వంశం అభివృద్ధి పొంది సకల సౌభాగ్యాలతో సిరిసంపదలతో 
తులతూగుతారు. 

గృహమునకు ఈశాన్య భాగమున మెట్లు వుండరాదు. అలా ఉన్నచో కొట్టి వేయడము మంచిది, 

. ఈశాన్య భాగమున పల్లము కలిగి వుండడం అదృష్టాన్ని కొసి తెచ్చుకొన్నట్లే. 

. ఈశాన్య భాగమున అరుగులు వున్నచో వెంటనే కొట్టి వేయాలి. ఆలస్యం చేయరాదు. 

. ఈశాన్య భాగమున గుంత లేనట్లయితే వెంటనే ఓ గుండ్రటి గుంతను ఏర్పాటు చేసుకోవాలి. 

. ఈశాన్య భాగమున నడక వచ్చులాగున ద్వారములు ఏర్పాటు చేసుకోవాలి. 

. ఈశాన్య భాగమున ద్వారము వుండడం చాలా మంచిది. అది తూర్పు ఈశాన్యం కాని, లేదా ఉత్తర ఈశాన్యం 
కాని ఏదైనా సరే ఈశాన్య భాగములో ద్వారం వుండడం చాలా మంచిది. 

. ఈశాన్య భాగమున దిబ్బలు వుండడం జరిగితే వెంటనే తొలగించుకోవడం చాలా మంచిది, తక్షణ కార్యక్రమముగా 
దీనిని తొలగించుకోవడం చేయాలి. ఈ విషయంలో ఆలస్యం చేయడము వల్ల కొరివితో తలకాయను 
గోక్కున్నట్లే. 

. తూర్పు బాగము పల్లము కలిగి వుండడం మంచిది. 

. తూర్పు బాగమున బావి వుండడం మంచిది. ఏ తొందర లేదు. 

. తూర్పు బాగమున అరుగులు వున్నచో, ఈ అరుగులు ఇంటి యందలి గర్భముకన్నా ఎత్తుగా వున్నచో 
తగ్గించుకోవడం లేదా తొలగించుకోవడం చేయాలి. 


. తూర్పు బాగమున ఇంటికి ఎదురు వచ్చునట్లుగా మెట్లు వుండడం తప్పు. 

. తూర్పు ద్వారము ఉంచుకోవడం మంచిదే. నడక శుభకరము. 

| ఆగ్నేయభాగము పెరిగివుండడం తప్పు. తొలగించుకోవడం వెంటనే చేయాలి. 

. ఆగ్నేయ భాగము ద్వారా నడక రావడం చాలా తప్పు. తగిన జాగ్రత్తలు తీసుకొని ఈశాన్య నడక వచ్చులాగున 
చేసుకొన్నచో మంచిదని గమనించాలి. ఆగ్నేయ నడక అనేక రకాల వ్యవహారాలను తీసుకు వస్తుంది. మరీ 
మరీ గమనించాలి. 

. ఆగ్నేయ భాగములోని భూమి మట్టము నైబుతి కన్నా ఎత్తు కలిగి వుండరాదు. 

. దక్షిణ భాగము పెరిగి వున్నచో తొలగించుకోవడం చేయాలి. 

. దక్షిణ భాగమున కొళాయి గుంతలు గాని, పల్లము గాని వున్నట్లయితే పూద్చివేసి అరుగులు నిర్మాణము 
చేయాలి. 


. దక్షిణ భాగము గుండా నీరు బయటికి వెళ్ళడం మంచిది కాదు. దక్షిణ ఆగ్నేయం ద్వారా నీరు బయటికి 
వెళ్లాలి. 

. గృహమునకు దక్షిణ నైబుతి ద్వారమున్నచో తొలగించుకోవాలి. వెంటనే ఆలస్యము చేయక ద్వారమును 
పూద్చివేసి గొ నిర్మించుకోవాలి. ఇటువంటి పనులు చేయునపుడు ప్రయాణము చేయడం నిషిద్ధము. 
. నైబుతి భాగములో ద్వారమున్నచో తొలగించుకొని అత్య ఆవశ్యకముగా గోడ నిర్మాణము చేసుకోవాలి. ఈ 
సమయంలో ప్రయాణము కూడా నిషిద్ధము. ఒక దినం ఆలస్యం చేయటము కూడా మంచిది కాదు. మరణ 


కారకము. 
. దక్షిణ నైబుతి, నైబుతి, పశ్చిమ నైబుతిల యందు గోడ నిర్మాణము చేయునపుడు ప్రయాణాలు చేయవద్దు. 
. నైబుతి పెంపు కలిగి వున్నచో చాలా చెడ్డది. పెంపు కలిగిన స్థలమును గృహమునుండి వేరు చేసుకోవడం 
చేయాలి. 
. పశ్చిమ భాగము పెంపు కలిగి వున్నప్పుడు దాన్ని తొలగించుకోవడానికి వీలు లేకపోతే భారీ వృక్షములను 
నాటుకోవడం, బలమైన రాతి అరుగుల నిర్మాణము చేయడం ఉత్తమమైన పద్ధతి. వీలైతే ఉపగ్భహము లేదా 
షెడ్డు వేసుకోవాలి. 
. వాయవ్యం విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి వుంటుంది. ఇక్కడ అనుభవజ్ఞుల సలహాలు అవశ్యం. 
. ముఖ్యముగా వ్యాపారస్థులు వాయవ్య విషయములో జాగత్తలు తీసుకొనకపోతే తరువాత కాలములో అనేక 
బాధలకు గురి కావలసి వుంటుంది. జీవితాంతము విచారించవలసి వుంటుంది. ఇది వ్యాపారులకు సాధారణ 
విషయము కాదు. 
స్థిరత్వము కలిగిన గృహస్టులును అస్థిర పరిచి బ్రష్టు పట్టించే శక్తి వాయవ్య భాగమునకు కలదు. 
సాధారణంగా ఎన్నో గృహాలకు వాయవ్యం పెరిగి వుండడం చూడవచ్చును. ఇది చాలా తప్పు. ఇటువంటి 
దోషాలను ఆలస్యము చేయక సరిచేయించు కోవడం చేయాలి. లేనిచో ఆర్థిక విషయాలలో ఇతరాత్రా 
బాధలకు గురి కావాలి. 
ఉత్తరం ద్వారా నడక సాగడం అత్యుత్తమము. 
ఉత్తరం పల్లమై వుండడం మహోత్తమము: 


ఉత్తరం గుండా వాడుక నీరు బయటకు వెళ్ళడం అద్భుతము. 

ఉత్తరం ద్వారం వుండడం బ్రహ్మాండము. 

ఉత్తరం కుఖేర స్థానము. ధనాదాయము, ఉత్తరం ఉత్తమం. 

స్థలమును కొన్న తరువాత గృహమును నిర్మంచుకోవడానికి ముందే ఆ స్థలముయందు ప్రహారీ గోడను 
నిర్మించుకోవడం సర్వదా శుభకరము, శ్రేష్టము. ఇది సరైన విధానము. అవలంభించాలి. 

తూర్పు వీద్రి స్థలమైనచో ఈ ప్రాంతములో ప్రహారీ గోడకు తూర్పు మధ్యమునుండి ఈశాన్య ప్రాంతము 
వరకు గోడలు కట్టకుండా మిగిలిన అన్ని దిక్కుల యందు గోడ నిర్మాణము సాగించాలి. 

ప్రహారీలో గృహమంతయు నిర్మితమైన తరువాత తూర్పు ఈశాన్య ప్రాంతములో ప్రహారీని గేట్లు మినహా 
మిగిలిన ప్రహారీని పూరించుకోవాలి. ఈ విధంగా చేయడము వల్ల గృహ నిర్మాణం తర్వాగా పూర్తీ అగును. 
. పశ్చిమ, దక్షిణ ప్రాంత ప్రహారీ గోడలను చాలా ధృడముగా నిర్మించుకోవాలి. 

. దక్షిణ, పశ్చిమ గోడలను ఉత్తర, తూర్పు గోడలకన్నా చాలా ఎత్తుగా నిర్మించాలి. 

. బలమైన పరిసర ప్రాంత అవాస్తు దోషములను నివారించుకోవడానికి ప్రహారీ గోడ నిర్మాణము ఓ చక్కటి 
ఉపాయము. 


క గృహమునకు దక్షిణ ప్రాంతములో పల్లమున్నను, గుంతలున్నను, బావులున్నను దక్షిణ ప్రహారీ గోడను 
బాగా ధృడంగా, బలంగా నిర్మించుకోవడం వల్ల ఆ దోషాలను హరిస్తాయి. ఎంత బలంగా నిర్మిస్తే అంత 


మంచిది. 

ఐమ్‌ గృహమునకు పశ్చిమ ప్రాంతములో పల్లమున్నను, గుంతలున్నను, బావులున్నను పశ్చిమ ప్రహారీ 
గోడను బాగా ధృడంగా, బలంగా నిర్మించుకోవడం వలన ఆ దోషాలను హరిస్తాయి. ఎంత దృఢంగా నిర్మిస్తే 
అంత శుభము. 

.ఈ ప్రహారీ గోడ వల్ల జరిగే ఇంకొక సత్సలితము ఏమంటే ఏదైనా చెడు వీధి పోటు గృహమునకు 
తగులుతున్నచో ఆ దోషమును ఈ ప్రహారీ గోడ చాలా భాగము అడ్డుకుంటుంది. ఇంకా ఇతర కీడు 
విషయాల్లో కూడా శుభం చేయును. 

. నైబుతి ప్రాంతముయందలి ప్రహారీ గోడ కూలినచో ఏమాత్రము అశద్ధ చూపక ఒక్క క్షణము ఆలస్యము 
చేయకుండా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆ కూలిన ప్రాంతమును మరమ్మత్తు చేయించుకోవాలి. ఆలస్యము 
చేసినచో పాము కాటుకన్నాా ఎక్కువ ప్రమాదాన్ని రుచి చూడవలసి వుంటుంది. అజాగ్రత్త కాలకూట 
విషము కన్నా ఎక్కువ. 

| ప్రతి 10 అడుగులకు ఒక పిల్లర్‌ను వేసుకుంటూ మధ్యలో ప్రహారీని నిర్మించడం మంచి మార్గము. ఈ 
విధానం వల్ల ప్రహారీ ఎక్కువ కాలము ధృడంగా వుంటుంది. ఏదైనా ప్రకృతి విలయాలకు లేదా ఎక్కువ 
సంవత్సరముల సమయము గడచిన తరువాతను గోడ కూలడము అంటూ జరిగితే రెండు పిల్లర్స్‌ మధ్య 
భాగము మాత్రమే గోడ కూలడము జరుగుతుంది. తద్వారా మరమ్మత్తు చేయించుకోవడం సులభము పైగా 
ఖర్చు చాలా తక్కువ అవుతుంది. 

3 ప్రహారీ యందలి గృహము ముఖద్వారమునకు ఎదురుగా ప్రహారీకి గేటు వుండవలెను. 

: ప్రహారీ ఎత్తుకన్నను గేటు ఎత్తును పెంచుకోవడం వద్దు. 


+ ప్రహారీ గోడ మందమునకు మధ్యలో గేటు రావడం ఉత్తమము. 

. తూర్పు వీధి గృహముల వారు ద్వారములను తూర్పు ఈశాన్యములో ఉంచడము వల్ల అనేక సత్ఫలితాలను 
పొందగలరు. 

. ఈ ద్వారమును తెరవడము అనేది ఉత్తరము ప్రక్కగా ఉన్న గడిని తీసి తలుపును తెరవాలి. ఇరుసు దక్షిణముకు 
ఉంటుంది. అనగా ద్వారమునకున్న దక్షిణ భాగము చెక్కకు తలుపును బిగించివుంటాము. 

. తూర్పు లేదా ఉత్తర ముఖద్వారము బేసి మట్టము లోపలి ద్వారముల బేసి మట్టముకన్నా పల్లముగా వుండడము 
మంచిది. అప్పుడు ముఖద్వారము గల గది పల్లమైనట్లే కదా! 

. దక్షిణ న! గృహస్తులు కొందరు ఉత్తర ఈశాన్యములో ద్వారము వుంచక కేవలం కిటికీలు వుంచి తృప్తి 
పడుతారు. సాధ్యమైనంతవరకు ఉత్తర భాగమున కిటికి కన్నా తలుపు బిగించుకోవడానికే ప్రాధాన్యత 
ఇవ్వండి. 

. ముఖద్వారము ఒక్కటి వాస్తురీత్యా బాగుందనుకోని తృప్తిపడి ఇతర ద్వారములను అశ్రద్ద చేయకుండా 
వాస్తుకు సరిపోయే లాగున మాత్రమే ప్రతి ద్వారమును ఉచ్చ ప్రాంతములో మాత్రమే ఏర్పాటుచేసుకోవాలి. 

. గృహస్థులు ఉచ్చ నడకవల్ల భధ్రతా బావము కలిగి ధనము బాగా కూడి ఆరోగ్యము చక్కగా వుండి ఆనందంగా 
జీవనము గడుపుదురు. తరాలు గడిచే కొద్దీ అనుకూలమైన సంతానము కలిగి కీర్తి ప్రతిష్టలు లభించును. 

. ప్రతి గదికి ఈశాన్య భాగముయందు ఏ బరువులు ఉంచకుండా ఖాలీగా ఉంచడము ప్రసస్తమైనది. ప్రతి 
గదికి ద్వారమును ఈశాన్య భాగములో వుంచడం వల్ల తప్పని సరిగా నడక ఈశాన్యమునకు సాగుతుంది. 

. గృహము యందలి ఈశాన్య గది విషయములో జాగ్రత్తలు బాగా తీసుకొన్న గృహస్థులు మంచి భవిష్యత్తును 
పొందగలరు. 

. దేవుని గదిలో (ప్రతి దినమూ దీపం వెలిగించడము చాలా మంచిది. ఐదు రకాలు లేదా మూడు రకాల 
నూనెను కలుపుకొని ఒక సీసా లేదా ఒక డబ్బాలో ఉంచుకొని దీపం కొరకు నూనెను వాడుకోవాలి. 
భగవంతునికి (శ్రద్ధతో పూలు మరియు పండ్లు సమర్పించుకోవడము మహోత్తమము. నిష్కల్మషమైన, నిర్మలమైన 
హృదయంతో, ప్రశాంత చిత్తముతో కనీసము దినమునకు రెండు నిమిషాలైనా భగవంతునికి కేటాయించండి. 
ఆ రెండు నిమిషాల సమయంలో ఇతర ఏ ఆలోచనలు లేకుండా చూసుకోవాలి. సాంబ్రాణి పొగ వేయడము 
ప్రసస్థము. దైవం తలుచుకుంటే ఏ క్షణంలోనైనా ఏమైనా జరుగవచ్చును అనే విషయములు మరువరాదు. 


వాస్తు శాస్త్రంలో పడకగదికి అతి ప్రాముఖ్యమైన విలువ కలదు. ఈ అతి సూక్ష్మమైన విషయాన్ని పట్టుకొని పడక 
గదిని ఎలా నిర్మించాలి, అందు తీసుకోవలసిన జాగ్రత్తలు, మహాద్భుతమైన ఫలితాలను ఒసంగే పడక గదులను 
ఎలా నిర్మించుకోవాలి, పడక గదిలో స్నానాల గదిని ఎలా నిర్మించుకోవాలి, ఫర్నీచర్‌ను ఎక్కడ ఉంచుకోవాలి, 
అటకలను ఏర్పాటు చేయు విధానము, పడక గదిలో టీ.వి.ను ఎక్కడ ఉంచాలి, ద్వారములను ఎక్కడ ఏర్పాటు 
చేసుకోవాలి అను అతి ముఖ్యమైన ఎన్నో విషయాలను సంపూర్ణంగా తెలియజేస్తూ విడుదల చేసినటువంటి 
పుస్తకం - “పడకగది - వాస్తు” ౭-b00k ను తక్కువ వెలకే విడుదల చేయడమైనది. ఈ పుస్తకం కొన్న 
తరువాత పడకగదికి వాస్తు శాస్త్రంలో ఇంతటి విలువ కలదాయని ఆశ్చర్యపోగలరు. ఇప్పుడే స్వంతం చేసుకోండి. 


= రచయిత : సురేష్‌ సిద్ధాంతి. ఫోన్‌ : 98481 14778 


పశ్చిమము 

పై పటమును గమనించండి. ఇది ఒక స్థలము యందు గాని, గృహము యందు గాని లేదా ఓ ఫ్యాక్టరీ 
యందు గాని బరువులనుంచు విధానము. పటములో పశ్చిమము మరియు దక్షిణము యందు పూర్తీ నల్లగా ఉన్న 
(A అను మార్కు గల) ప్రాంతములో ఎంత బరువులైనను ఉంచవచ్చును. ఉదాహరణకు ఇనుప బీరువాలు, చెక్క 
నిండు ఇనుముతో చేసిన మంచములు, పాత సామాన్లు, నీటి నిల్వలు (భూమి మట్టము కన్నా ఎత్తుగా గోళముల 
యందు ఉంచుకొన్నప్పుడు), బరువైన వాహనములు, పెద్దవారు పడక గదిగా ఉపయోగించుకోవడం, ఇతర 
గృహము యందు గల బరువైన వస్తువులను పై చూపిన మేరకు దక్షిణ పశ్చిమ, నైరుతి ప్రాంతముల్లో వుంచుకోవాలి. 

వీటికి పై భాగములో కె అని చూపించిన ప్రాంతాల యందు ఈ స్థలమునంతయూ కాస్త నలుపును 
తగ్గించి చూపించడమైనది. ఇందు పశ్చిమము, దక్షిణములో ఉంచిన బరువుల కన్ననూ కాస్త తక్కువ బరువులు 
గల వస్తువులను ఉంచుకోవచ్చును. ఉదాహరణకు బిందెలు, తపేళాలలో నీటిని నింపుకొని ఉంచుకోవడము, 
ఫర్నిచర్‌ను వేసుకోవడము, ఇతర బరువులను ఉంచుకోవడము. 

ఇప్పుడు C ప్రాంతమును గమనించండి. గళ్ళు కలిగిన భాగము. ఇందు తక్కువ బరువులు గల వస్తువులను 
ఉంచుకున్నచో మంచిది. ఉదాహరణకు డైనింగ్‌ టేబుల్‌, బరువు తక్కువ గల వస్తువులను వుంచుకోవాలి. 

Dి ప్రాంతమును గమనించండి. ఏటవాలు గీతలు వేసి చూపించడమైనది. ఈ ప్రాంతము యందు చాలా 
తక్కువ బరువులు గలిగిన వస్తువులను ఉంచుకోండి. ఉదాహరణకు టి.వి. ఎయిర్‌ కూలర్‌. 

పటములో ౬ ప్రాంతమును చూడండి. ఇది పూర్తీ తెలుపు రంగులో ఉన్నది. ఇక్కడ ఏ వస్తువునూ 
ఉంచుకోకపోవడం శ్రేష్టం. ఒకవేళ ఏదైనా వస్తువులను ఉంచుకున్ననూ చాలా తేలికపాటివి ఉంచుకోవడము 
శ్రేష్టము. ఉదాహరణకు ప్లాస్టిక్‌తో తయారైన తేలికపాటి కుర్చీలు తదితరములు. 


దిక్సూచిని “నావిగేటర్‌” అని కూడా అంటారు. దిక్సూచిని ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించునది 
సముద్ర ప్రయాణాలు చేసేవారు. అయితే వీరి దిక్సూచి మన దిక్సూచిలా ఉండదు. సినిమాలు 2డి, ౩డి అని ఎలా 
వస్తాయో అలాగే దిక్సూచిలో రెండు విధాలైన దిక్సూచిలున్నాయి. సముద్ర ప్రయాణంలో ఓడకు యంత్రముల 
గదిలో బిగించి ఉంటారు. ఓడను నడుపు నావికుడు (సెయిలర్‌) దానిని పదే పదే చూసుకుంటూ ఓడ ప్రయాణాన్ని 
సాగిస్తూ ఉంటాడు. ఏరీ దిక్సూచిలో భూగోళమంతయూ ఉండి ఓడ ఏ అక్షాంశము, రేఖాంశము దగ్గర ఉందో 
తెలుసుకునే సదుపాయము ఉంది. ఈ అక్షాంశము, రేఖాంశము అనునవి దాదాపుగా అందాజుగా ఉంటాయి. 
కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగినది. ఇప్పుడు స్పష్టంగా ఓడ ఎక్కడుందో గ్లోబల్‌ పొసిషనింగ్‌ సిస్టమ్‌ ద్వారా 
అత్యంత సులభముగా తెలుసుకోవచ్చు. వీరికి ప్రస్తుతం మనం వాడుతున్న సింపుల్‌ నావిగేటర్‌ పనికిరాదు. 
మనకు వారు వాడుతున్న నావిగేటర్‌ అవసరం లేదు, కొనలేము. 

వాస్తు పుస్తకములో దిక్సూచి అను విషయం చాలా ప్రాముఖ్యత గలది. వాస్తు పుస్తకం అంతయూ ఒక 
ఎత్తు, ఈ దిక్సూచి విషయం మాత్రం ఒక ఎత్తు. కొందరు వాస్తు శాస్త్రవేత్తలు కూడా వారి పుస్తకముల యందు 
దిక్సూచి విషయం వ్రాయకపోవడం గమనార్హం. ఇది వారి తప్పు కాదు. వ్రాయడము సరిగా ఉన్ననూ చదువుకునే 
వారికి అర్థం కావడం కాస్త తికమకగా ఉంటే ఒకవేళ వారు పాటిస్తే ఇబ్బందులు వస్తాయని భావించి కొందరు 
వ్రాసి ఉండకపోవచ్చు. 

ఏ వాస్తు శాస్త్రవేత్త అయినా స్థలము లేదా గృహమును చూడడానికి వెల్లినప్పుడు తన దగ్గర దిక్సూచిని 
తప్పకుండా ఉంచుకొని ఉంటారు. దిక్సూచి లేకుండా స్థలమును చూడడానికి కూడా ఇష్టపడరు. ఇది నిజమే. 
మరియు సరైన పద్ధతే. దిక్సూచి లేకుండా స్థలమునకు లేదా గృహమునకు వెళితే దిక్కులు ఎటు ఉన్నాయో కేవలం 
యజమాని మాటను ఆధారం చేసుకొని ఫలితములు చెప్పవలసి ఉంటుంది. విదిక్కు స్థలముల యందు యజమానులు 
గుర్తించక ఇది తూర్పు ఇది ఉత్తరము అని భావించి ఉంటారు. అదే విషయమే వాస్తు శాస్త్రవేత్తకు కూడా 
తెలుపుతారు. ఆయన మాటను నమ్మి వాస్తు సవరణలకు పూనుకుంటే మొదటికే మోసం రావచ్చును. 

దిక్సూచి చేతిలో ఉండడమే కాదు దానిని నేర్చుకోవడము చాలా నేర్పుతో కూడినది. ఎన్నో స్థల పరిశీలనలను 
కావిస్తే తప్ప దిక్సూచిపై ఒక ఐడియా రాదు. 

కర్నూలు జిల్లాలో ఓ వాస్తు శాస్త్రవేత్త నన్ను కలవడం జరిగింది. నేనంటే ఎంతో అభిమానం చూపేవాడు. 
పదే పదే కలుస్తూ అభిమానంగా మాట్లాటడం వల్ల ఇద్దరి మధ్యలో చనువు ఎక్కువైనది. ఈయన వృత్తి L.I.C 


ఏజెంట్‌. ప్రవృత్తి వాస్తు శాస్త్రవేత్త, అయితే ముఖ్యులకు, కావలసిన వారికి మాత్రమే వాస్తు చూడడానికి వెళ్తారట. 
8 సంవత్సరాలుగా వాస్తు చూస్తున్నానని తెలిపాడు. ఓ సారి మాటల మధ్యలో తను ఇండ్లకు వాస్తు సవరణలు 
సూచిస్తున్నా సరైన ఫలితములు సరిగా రావడం లేదని వాపోయాడు. సరిగా ఫలితములు లభించని గృహమునకు 
నన్ను పిలుచుకు వెళ్ళండి అని తెలపడంతో సరేనని నన్ను కొద్ది రోజుల తరువాత కర్నూలు పట్టణంలో ఓ ఇంటికి 
పిలుచుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తరువాత ఆయన దగ్గర దిక్సూచి లేకనే స్థలాలు చూస్తున్నారనే విషయం 
బయట పడింది. 


ఆశ్చర్యపోయాను. ఆ గృహము విదిక్కు గృహము. ఇదే విషయమై ఆయనతో చర్చించాను. తనకు ఈ 
దిక్సూచి చూడడం రాదని, అది ఎలా చూడాలో కూడా నాకు సరిగా తెలియదని అందులో "N" అను అక్షరంనకు 
యారో మార్ము చూపించడం, ఇంత మాత్రమే తెలుసునని, యారో మార్ము ఎటు తిరిగితే స్థలము లేదా గృహము 
ఎటుపక్క ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉన్నదో కూడా తను ఏ మాత్రము చెప్పలేనని, ఈ పీడ ఎందుకని దాని జోలికే 
వెళ్ళనని చెప్పాడు. ఆయన మాటలో నాకు అమాయకత్వం మాత్రమే గోచరించింది. తను చాలా పెద్ద తప్పు చేసి 
దొరికి పోయినట్లుగా నావైపు బిత్తర చూపులు చూస్తూవుంటే నాకెంతో జాలి అనిపించింది. ఆయనను కాస్త 
సున్నితంగా మందలించాను. 

మనం చిన్న పొరపాటు చేసినా ఆ ఫలితాలను అనుభవించే గృహస్థుల బాధ చెప్పనలవి కాదు. మనం 
మంచి చేస్తున్న విధానం సరిగా ఉండాలి. మనవల్ల వెయ్యి మంది బాగుపడవచ్చు. కానీ ఒక్కరు కూడా నష్టపోరాదని 
చెప్పాను. ఇక ఎప్పటికీ ఇలా చేయవద్దని బోధించాను. దిక్సూచిని ఎలా చూడాలో వివరించాను. చిలక్కి మాటలు 
నేర్చిన నిదానమైన విధములో ఆయనకు దిక్సూచి గురించి వివరముగా సరళమైన భాషలో వివరించాను. ఏ 
కళనున్నాడో తెలియదు కానీ బాగా వంట బట్టించుకున్నాడు. ఇప్పుడు దిక్సూచి లేనిదే ఏ స్థలానికి వెళ్ళడం లేదు. 

నార్త్‌పోల్‌, సౌత్‌పోల్‌ అని రెండు ధృవాలు ఉంటాయి. అయస్మాంతంలో ఒక దిక్కు ఎప్పటికీ నార్ట్‌పోల్‌ను 
చూపిస్తూ ఉంటుంది. ఇదే విధానము అనుసరించి దిక్సూచిని తయారు చేస్తారు. అందుకే మనము ఒక స్థలంలో 
ఎటు గుండ్రంగా తిరిగినా, ఎటు పక్కకు పోయినా దిక్సూచి నార్త్‌ పోల్‌ను సూచిస్తూ ఉంటుంది. నార్త్‌పోల్‌ను 
దిక్సూచియందు "గి" అను అక్షరంతో గుర్తించి ఉంటారు. నార్త్‌ పోల్‌ అయస్కాంత క్షేత్రము. నార్త్‌పోల్‌ పక్క 
విపరీతమైన ఆకర్షణ కలిగిఉంటుంది. అందుకొరకే పూర్వం నుండియే పెద్దలు మనలను ఉత్తరానికి తలనుంచి 
నిద్రించ రాదని బోధిస్తారు. ఉత్తరానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. 

ఇంతకీ వాస్తు శాస్త్రవేత్తలకు దిక్సూచి ఎందుకు? 

దిక్కులు స్థలమునకు ఎటు ప్రక్క ఉన్నాయో గమనించడానికి తప్ప ఇక దేనికి దిక్సూచి పనికిరాదని 
చెప్పవచ్చు. స్థలమునకు దిక్కులు తెలిసన తరువాత దిక్కులు, మూలలలో ఈశాన్యము రాజు కాబట్టి ఈశాన్యమును 
గుర్తించి, తదుపరి సవరణలు సూచించడానికి ఈ దిక్సూచి చక్కగా ఉపయోగపడుతుంది. దిక్సూచిని బట్టి 
స్థలము 15° పెరిగింది, 20° తగ్గింది అని ఈ స్థలం మంచిదని, ఈ స్థలం చెడ్డదని చెప్పడం జరుగుతూంటుంది. 

స్థలము కొలతలు పెరగడం, తగ్గడం ఉంటుంది. దిక్కులు, మూలలు పెరగడం తగ్గడం అనేది ఉండదు. 
ఈ విషయం వివరముగా తెలుసుకోవాలంటే 1, 2 పేజీల ద్వారా బోధించడానికి వీలుకాదు. నా సలహా ఏమంటే 
దిక్సూచి ద్వారా స్థలమునకు దిక్కులు ఎక్కడో గుర్తించండి. తదనంతరం మిగిలిన సవరణలు కావించండి. 
అంతేగాని దిక్సూచిని పట్టుకొని దీర్హంగా ఆలోచిస్తూ కూర్చోవద్దు. ఇంతకు మునుపు ఊళ్ళ యందు దిక్సూచిలు 
లభించేటివి కాదు. వాస్తు పుణ్యమా అని ఎన్నో అంగళ్ళలో దిక్సూచిలు లభిస్తున్నాయి. వాస్తుపై అభిమానం 
ఉన్నవారే గాక చాలా మంది గృహస్థుల ఇళ్ళలో కూడా నెడు మనం దిక్సూచిని గమనించ వచ్చును. దిక్సూచి 
ఉంచుకోవడం పొరపాటు కాదు. దాన్ని పట్టుకొని వేళాడటం, స్థలము 10 డిగ్రీలకు 20 డిగ్రీలకు పెరిగిందని 
జుట్టంతా పీకేసుకోవడం దండగ. ఈ పుస్తకంలో ముందుగా దిక్సూచి విషయాన్ని చేర్చకూడదనుకున్నాము. కానీ 
రెండు వాక్యాలైనా వ్రాయాలని యోచించి వ్రాయడమైనది. 

ముందుగా దిక్సూచి ఈ విధంగా ఉంటుంది. 0° నుండి 359 వరకు ఉంటుంది. 0° నే ౩60° గా 


భావించాలి. కావున 0° అయినా ఒకటే లేదా 360 అయినా ఒక్కటే. 90" లకు 180 లకు 270 లకు ఒక 
మార్మును చూపించి ఉంటారు. ఒక్కో ఫ్యాక్టరీ వారు ఒక్కో విధంగా దిక్పూచిని తయారు చేస్తారు. అయితే ఏ 
దిక్సూచి అయిననూ నార్త్‌నే సూచిస్తుంది. 90° 


270° 
పై విధంగా దిక్సూచి ఉంటుంది. విదిక్కు స్థలాలను గుర్తించడానికి ఈ దిక్సూచి 


ఏర్పడుతుంది. 


ఒక స్థలములో దిక్సూచిని ఉంచినప్పుడు ఇలా నార్త్‌ను చూపిస్తే స్థలం కచ్చితంగా 90° లకు ఉందని 
భావించుకోవాలి. అదేం మహత్యమో తెలీదు గాని శ్రీశైలం యందు ఎక్కడికి వెళ్ళినా స్థలములన్నియూ 90° 
కే చూపిస్తుంటాయి. కేవలం తక్కువ వైశాల్యం కలిగిన ఒక్క ప్రాంతం మాత్రం విదిక్కు అయినది. ఇందులో 


నిర్మాణము ఎంత కష్టపడి చేస్తున్నా జరగలేదు. కారణం ఆ స్థలమునకు వెళ్ళిన వాస్తు శాస్త్రవేత్త దిక్సూచి 
చూడకుండా నిర్మాణం కావించడమే. ఆ స్థలం విదిక్కు అయినందువల్ల ఉత్తరముగా భావించి వాయువ్యములో 
ద్వారము ఉంచడం జరిగినది. తరువాత విదిక్కును గుర్తించి శివ దోషాన్ని చెప్పినందు వల్ల, పొరపాటును 
సరిచేసుకొని కట్టడమును పూర్తీ చేసుకున్నారు. 


మీ ఇల్లు బంగారం కావాలి. అంతా మీ చేతుల్లోనే వుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా. 
మీ ఇల్లు, మీ గ్భహం శ్ర స్వంతం. దాన్ని స్వర్గసీమగానైనా చేసుకోవచ్చు లేదా నరక కూపంగా మార్చుకోవచ్చు. 
అంతా మీ చేతిలోనే ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులపై అలగడం, విసుక్కోవడం, చిరాకుపడడం, 
కోపగించుకోవడం, చీడరించుకోవడం, పరుషంగా మాట్లాడడం, నిర్లక్ష్యం చూపడం, గౌరవ మర్యాదలు 
లేకుండా పోవడం, అశ్రద్ధ చూపడం వంటివి ఒకరి మధ్య ఒకరికి ఉంటే అది గృహాన్ని నరకకూపంగా 
మారుస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఉండండి. 


ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అభిమానం, శాంతి, సౌమ్యత కనబరిస్తే అన్ని 
విధాలా మీకు సమయం అనుకూలిస్తుంది. చెడు సమయం కూడా మంచి సమయం అవుతుంది. ధనం 
కూడుతుంది. సంఘంలో మర్యాద పెరుగుతుంది. అన్ని పనులు బాగా అవుతాయి. ముఖ్యంగా పిల్లలు మంచి 
అభివృద్ధిలోకి వస్తారు. మొదట్లో ఈ పద్ధతులు పాటించాలంటే చాలా కష్టమే. రాను రాను మీకు అలవాటవుతుంది, 
అనుభవమౌతుంది. ఇక జీవితంలో వదిలితేగా. సంతోషమంతా మీదే. ఆనందమంతా మీదే. అభివృద్ధి అంతా 
మీదే. పాఠకులు మగవారైతే మీ ఇంట స్త్రీలచే ఈ టాపిక్స్‌ గురించి చదివించండి. వారు ఎంతో ఆనందపడతారు. 
మరియు కుటుంబ అభివృద్ధిని కోరతారు. 

పాఠకులు ఆడవారైతే మీ ఇంటి మగవారిచే ఈ టాపిక్స్‌ చదివించండి. వారిలో ఎన్నో మార్పులు 
వస్తాయి. మీ జీవితం ఆనందంగా సాగిపోతుంది. నరక కూపంలో ఉన్న ఇల్లు, స్వర్గసీమ అవుతుంది. ఒకరిపై 
ఒకరికి ఎంతో ఆప్యాయత, పేమ ఉంటుంది. ఇవి చాలదా అభివృద్ధికి. శుభమస్తు. పరమేశ్వరుడు మీకు 


సదా తోడుండుగాక. 
.  మీగృహంకళకళలాడాలి 


మీ కుటుంబ సభ్యులలో మీకు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఉన్నారా ! ఉంటే మీరు 
అదృష్టవంతులే. అసూయ, ద్వేషం, కోపం అనే మూడు గుణాలను వదిలివేస్తే ఇక మీ ఇంటిలో చూడాలి, 
కళకళ, గలగల, కిలకిల. ప్రతిరోజు ఒక పండుగ. మీ కుటుంబ సభ్యులను వదిలి మీరు ఇతర ప్రాంతాలకు 
వెళ్తే ఒక్క రోజు ఎక్కువ కూడా ఉండలేరు అక్కడ. ఎందుకు? మనసంతా మీ కుటుంబ సభ్యులు మరియు 
వారి నవ్వులు వారి అనుబంధాలు గుర్తుకొస్తాయి. దానితో మీరు మీ ఇంటికి తుర్రుమంటారు. అయితే ఈ 
కుటుంబానికి ఒక సమస్య ఉంది. అది ఏమంటారా! ఇతరులు కాస్తంటే కాస్త మీ ఇంటిని అసూయగా 
చూస్తారు. ఎప్పుడూ నవ్వుతుంటారే, హాయిగా ఉంటారే అని. 

ఇక ఇంతకన్నా భాగ్యమా | నేను ఈ విషయాలు చెప్పాక నన్ను ఎందరో అడుగుతుంటారు, మా 
ఇంట్లోని వారు ఇలాంటి వారు, అలాంటి వారు సార్‌. దుర్మార్గము, ఓర్చరు, అసూయ, ద్వేషం, కోపం, ఇంట్లో 
శాంతి లేదు. ఇట్లాంటి కొంపలో ఎలా సంతోషంగా ఉండమంటారు అని. దీనికి నా సమాధానం ఒక్కటే. 

క్రిందనున్న చిత్రాన్ని గమనించండి. 


కనినం ఒక్క నిముషమున్నా పై చిత్రాన్ని గమనించాలి. అలా చూసి ఇలా చదువరాదు. ఇప్పటికైనా 
ఒక నిముష సమయం ఆ చిత్రాన్ని గమనించండి. మీకేమి అర్థమౌతోంది. మీ మనసులో ఏమి తోస్తోంది? 
ఇప్పుడు సరైనా సమధానం ఇక్కడ ఇస్తున్నాను. మీరు తప్పో, ఒప్పో హల నిర్ణయించుకోండి. ae మనస్సులో 


ఏముందో నేను ఎలా తెలుసుకోగలను? నేనెక్కడో మీరెక్కడో. శ్ర హృదయమే ఓ ధర్మాసనం. సమాధానం 
చదవండిక. 

ప్రక్క చిత్రంలో నల్ల చుక్క బాగా కనిపించి, నల్ల చుక్క మాత్రమే మిమ్మల్ని ఆకర్షించి దృష్టి 
దానిపై మాత్రమే పెట్టివుంటే దోషము మీలో ఉంది. మీరు కాస్త కుటుంబ పరంగా మారాలి. ఒకవేళ నల్లచుక్క 
కాకుండా మిగతా చిత్రంలోని తెల్ల భాగము కనిపిస్తూ అది ఆకర్షించి ఉంటే మీరు దోషంలేని వారు. అలాగే 
మీ కుటుంబంలోని వారి (చిత్రంలోని నల్లచుక్కంతటి) చిన్న పాటి దోషాలను చూడకుండా పట్టించుకోకుండా 
(చిత్రంలోని తెల్ల స్థలమంతటి) గొప్ప మనస్సును, మంచి మనస్సును ఆదరించి వారిని సమయానుకూలంగా 
పొగిడి, అత్యంత అద్భుతమైన ఫలితాలను పొందండి. ఒక్కసారిగా ఈ ప్రయోగం ఫలించక పోవచ్చు. కాబట్టి 
పదే పదే ప్రయత్నిస్తుండాలి. తప్పకుండా విజయం మీదే అవుతుంది. ఇంటిలోని వారినికాక, బయటి వారిని 
ఇష్టపడతామా. వారెవరండి బయటివారు, ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. అటువంటి వారిపై ట్రీ 
కెందుకు ఆకర్షణ. జీవితాంతం చచ్చేంతవరకూ మీకు తోడు నీడ అన్నీ మీ ఇంటివారే. మీరు నష్టపోయినా, 
కష్టపడినా, ఆరోగ్యం దెబ్బతిన్నా ముందుగా పట్టించుకొనేది శ గృహమందలి సభ్యులే. బయటివారు మాత్రం 
కాదు. 


ఒకవేళ బయటివారు మీ ఇంటి సభ్యుల కన్నా మీపై ఎక్కువ (ప్రేమను కనబరిస్తే అది తాత్కాలికం. 
ఎక్కువ సమయం ఉందనిది. లేదా మీ నుండి ఏదైనా ఆశిస్తూ కనబరచునదని మీరు బాగా గమనించాలి. 
ఈ జ్ఞానం మీకు ఎప్పుడు అబ్బుతుందో అప్పుడు మీరు విజయానికి చేరువైనట్లే. మీకింకా ఇది చదివికూడా 


ఏమీ తోచలేదంటే మీరు ఈ విషయాన్ని మరొకసారి చదవడం మంచిది. అప్పుడు మీకు అర్ధమయ్యి విజయం 
ప్రాప్తిస్తుంది. ఇదంతయూ మీ మనస్సులోని మలినాన్ని తొలగించడానికి వను చెప్పిన పదములు మాత్రమే. 
మార్పు అనునది మీ మనసులో రావాలి. అప్పుడే మీ ఇల్లు అభివృద్ధి చెందుతుంది, కళకళలాడుతుంది. 
ప్రతిదినం ఓ పండుగలా సాగుతుంది. ఏ మూర్చుడండీ ఇటువంటి అవకాశాన్ని కాలదన్నేది. ఎవ్వరికైనా గానీ 
తన ఇల్లు కళకళలాడలనే ఉంటుంది. మూర్చులకు మాత్రమే ఇల్లు శృశానంలాగా ఉండాలని తోస్తుంది. 
అటువంటి వారి గురించి మనకు అనవసరం. ఇక వాస్తు పరంగా ఇంటిని కళకళలాడేట్లుగా చేయవచ్చు. 
వాస్తు దోషాలు మీ గృహమునుండి తొలగించుకొన్న తరువాత మీ ఇల్లు తప్పని సరిగా కళకళలాడ వలసినదే. 
ఇది సత్యం. 

వాస్తు మీ జీవితాన్ని మార్చే ఓ శక్తి. అందుబాటులో ఉన్న ఆయుధం. అడ్డమైన వారిని, ఏ 
మాత్రం అనుభవము లేని వారిని ఇంటికి పిలిపించుకొని వచ్చి ఇంటి వాస్తు చూపించి అనేక సవరణలు చేసి 
చేతులు కాల్చుకొని వాస్తును తిట్టడం, వాస్తు అస్సలు పనిచేయదని అదంతా మిథ్య, భమ, డూప్‌ అని 
తిట్టుకుంటూ వాస్తు సవరణల కోసం ఉన్న సొమ్ము ఖర్చు పెట్టి, పైగా అప్పులు లం! ఖర్చు పెట్టికూడా మధన 
పడి వెదన పడేదానికన్నా ముందుగానే ఎంత సొమ్ము అయినా ఫర్వాలేదు, ఓ మంచి అనుభవజ్ఞుడైన వాస్తు 
సిద్ధాంతిని మీ ఇంటికి పిలిపించుకొని తగిన సవరణలు చేయించుకొన్నచో మీకే గదా శుభం. మీకే గదా 
లాభం. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 

కర్ణాటక యందలి మైసూర్‌ మహా నగరంలో జరిగిన ఓ సంఘటన. నేను నెలకు రెండు మూడు 
సార్లు మైసూరుకు వెళుతుంటాను. అక్కడ అనేక మంది వాస్తు విషయంగా నన్ను కలుస్తూ వారింటికి 


పిలుచుకుని వెళ్ళి వాస్తు సవరణలు చేయించుకుంటారు. శివణ్ఞ్ణ అనే వ్యక్తి వాస్తు చూపించుకొనే విషయమై 
నన్ను తన ఇంటికి పిలుచుకుని వెళ్ళారు. వీరు బట్టల దుకాణ వ్యాపారి. వీరింటి వాస్తు చూస్తుండగా, వీరి 
స్నేహితుడైన బసప్పగారు వచ్చారు. పరిచయాలయ్యాయి, మాటల మధ్యలో శివణ్ణతో బసప్పగారు నా 
ముందరే వాస్తు విషయంగా ఈ సిద్ధాంతిని ఆంధ్ర నుండి ఇంత భారీ ఖర్చు పెట్టుకొని ఎందుకు పిలిపించావు, 
కేవలం ఐదు వందలు లేక వెయ్యి రూపాయలు ఇస్తే ఇదే మైసూరు నగరంలో వందమంది వాస్తు చూస్తారు 
గదా! నేను కట్టబోయే ఫ్యాక్టరీకి మరియు కట్టబోయే ఇంటికి రెండింటికి కలిపి వేయి రూపాయలు మాత్రమే 
ఇచ్చాను. నీవు చేసిన పని బాగోలేదు అని కన్నడ భాషలో నిందించాడు. నాకు కన్నడ భాష సరిగా 
రాదేమోనని తలచినాడు. 

నేను వెను వెంటనే బసప్పగారిని కన్నడ భాషలోనే రెండు ప్రశ్నలు వేశాను. దానితో ఆయన 
నా స్పష్టమైన కన్నడ భాష ఉచ్చారణను గమనించి నివ్వెరపోయాడు. మీరు ఆంధ్రావారా? లేక కన్నడవారా?అని 
అడిగారు. నేను అడిగిన ప్రశ్నలు రెండు. మీ ఫ్యాక్టరీ, ఇల్లు ఎక్కడ ? ఎంత ధనం వెచ్చించి ఫ్యాక్టరీ మరియు 
ఇల్లు కడుతున్నారు? దినికాయన సమాధానం, ఫ్యాక్టరీకి మరియు ఇంటికి కలిపి 80 లక్షలు అవుతుందని 
తెలిపినాడు. వెంటనే మీ స్థల పరిశీలన మరియు మీ ఫ్యాక్టరీ, గృహ వ్లాన్లను నాకు చూపించగలరా ! అని 
అడిగాను. నాకు చూపించడానికి ఆయన ఇష్టత చూపలేదు. తరువాత శివణ్ణ గారు ఒకటికి రెండు సార్లు 
చెప్పడంతో మరియు బలవంతం చేయడంతో అయిష్టంగానే మమ్ములను మైసూరుకు 20 కి.మీ. దూరంలో 
ఉన్న వారి ఫ్యాక్టరీ స్థలానికి తన కారులోనే పిలుచుకుని వెళ్ళారు. ఫ్యాక్టరీ కాంపౌండుకు ఈశాన్య ద్వారం 
చూపుతూ ప్లాను ఉన్నది. ఈ ప్లాను నందు దోషాలు కలవు. అన్నిటికన్నా ముఖ్యమైనది పరిసర వాస్తును ఏ 
మాత్రమూ పరిగణనలోనికి తీసుకోలేదు. ఫ్యాక్టరీకి ఈశాన్య భాగంలో ఓ గుట్ట కలదు. గుట్టకు ఫ్యాక్టరీకి 
మధ్యలో దారి. ఫ్యాక్టరీకి పశ్చిమ భాగంలో ఏరు ఉంది. అందువెంట నీరు పారుతోంది. ఈ రెండు బలమైన 
దోషాలను ఆ వాస్తు సిద్ధాంతి పట్టించుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణానికి షాను గీసి ఇవ్వడం నన్ను ఆశ్చర్యచకితుడిని 
చేసింది. ఈ విషయమై బసప్ప మరియు శివణ్ఞ ఇరువురితోనూ ఉన్న విషయం ఉన్నట్లుగా కుండ బద్దలుకొట్టిన 
రీతిలో ఈ ఫ్యాక్టరీ నష్టాల పాలవుతుంది, అనేక ఆటుపోట్లకు గురవుతుంది. కొండకచో ఫ్యాక్టరీ ప్రారంభం 
కాకపోవచ్చు అని నేను చెప్పడం జరిగింది. బసప్ప ఉద్రేకాన్ని అప్పుడు నేను బాగా రుచిచూడడమైనది. 


శివణ్ఞగారు వారిస్తున్నా వినకుండా బసప్ప నాపైకి వచ్చారు. ఇప్పుడే మా సిద్దాంతిని పిలిపించి నీ తాడు 
తెంచుతానని మైసూరులో నీవు ఎప్పటికీ రాకుండా చేస్తానని సెల్‌ఫోన్‌ ద్వారా తన వాస్తు సిద్దాంతిని అత్యవసరంగా, 
ఉన్నపళంగా రమ్మని, ఆంధ్రనుండి వచ్చిన వాస్తు సిద్ధాంతి కట్టబోయే ఫ్యాక్టరీ గురించి ఇష్టమొచ్చినట్లుగా 


పేలుతున్నాడు ఇతని విజ్ఞానాన్ని అజ్ఞానాన్ని ఈరోజు కడగాల్సిందే. భారీగా డబ్బు దండుకోవ డానికి ఆంధ్రనుండి 
మన కర్ణాటక వచ్చారు. మీరేమైనా చేసుకోండి ఇక్కడున్నట్లుగా మీరు రావాలని ఆయనను అభ్యర్థించి 
తొందర పెద్దాడు. 

గంటలోపుగానే ఆ సిద్ధాంతి వచ్చాడు. నెను చెప్పిన రెండు పెద్ద దోషాలను విని ఒక గంట సేపు 
గుక్క తిప్పుకోనికుండా కుంభవృష్టి వర్షం వలె గడగడలాడించాడు. నేను మధ్యలో కలగజేసుకుంటే నాపై 
కేకలు పెట్టాడు. ఏమి చెపుతున్నా వినడు. కొంగ ఒక కాలు ఎత్తింది. దానికి ఒకటే కాలు, రెండు కాళ్ళు 
లేవని నాతో వాదనకు దిగాడు. ఈ ఫ్యాక్టరీ వంద సంవత్సరాలు నిర్విఘ్నంగా నడుస్తుందని నీలాంటి చెత్త 


సిద్ధాంతుల వల్లే వాస్తు కుంటుపడి పరువు పోగొట్టుకుంటోందని వాదించాడు. విజయగర్వంతో బసన్నగారు 
తన సిద్ధాంతి భుజాలు తడుతూ నాకు బాగా గడ్డి పెట్టావని మిడిమిడి జ్ఞానంతో శివణ్ణను కూడా ముంచాలని 
చూస్తున్నాడని తన సిద్ధాంతి తోడు ఉండగా నా ముందరే బాగా నూరిపోశాడు. నేను ఒక్కణ్ణి, వారు 
ముగ్గురయ్యారు. నా వాదన అరణ్య రోదన అయ్యింది. ఆఖరుకు నేను ఒక్కటే విషయం చెప్పాను. గట్టిగా 
“ఇక్కడ ఫ్యాక్టరీ కట్టవద్దు. భయంకరంగా నష్టపోతారు” అని గొంతు చించుకొని అరిచాను. ఎలాగైతేనేం 
అందరం శివణ్ణ ఇంటికి వచ్చాం. అక్కడికి వచ్చాక ప్రశాంత చిత్తంతో నేను వారికి తిరిగి విన్నవించాను. ఏం 
చెప్పినా వినరు. పైగా నాకు శాస్త్రజ్ఞానం లేదని నిందలొకటి. లోకల్‌ సిద్ధాంతి వాదన ఒక్కటే, ఫ్యాక్టరీకి గుట్టకు 
మధ్యన దారి ఉన్నందువల్ల ఈశాన్య భాగంలో ఉన్న గుట్ట ఏమాత్రం ఫ్యాక్టరీకి కీడు చేయదని పశ్చిమ 
భాగంలో ఉన్న ఏరు వల్ల ఏ డోషం లేదని పైగా ఈ రెండూ ఉన్నందువల్ల ఇంకా ఫ్యాక్టరీకి మంచి 
జరుగుతుందని వాదనకు దిగాడు. ఇలాంటివారితో ఎలా చచ్చేది. చెప్పితే వినరు. బాగుపడరు, బాగుపడనీయరు. 
2002లో ఈ సంఘటన జరిగినది. ఇప్పటికీ కూడా ఆ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కాలేదు. శివజ్ఞ మరియు 
బసప్ప గార్లు నన్ను కలిశారు. ఎలాగైనా ఫ్యాక్టరీని మొదలు పెట్టాలని, జరుగుతున్న భారీ నష్టాన్ని ఆపుకోవాలని. 
నాకు జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకొని వారిముందరే నిందించాను. నాకు జరిగిన అవమానం కన్నా 
వారు నష్టపోయినదే నాకు ఎక్కువ బాధ కలిగించిందని నేను వినయంగా తెలుపుకున్నాను. ఈ విషయంగా 
ట్స్‌ సిద్ధాంతి బత చెప్పారు అని అడిగాను. అతను అయిపు, అజా లేడని తెలుపుకున్నారు. జరిగిన సంఘటన 


వల్ల నాకు ఎంతగానో కలిసివచ్చేట్లుగా చెపింది. వీ సిద్దాంతికైనా ఇటువంటి సంఘటనల వల్ల బాగా 


కలిసివస్తుంది. వారి బలవంతంపై ఫ్యాక్టరీకి వెళ్ళీ తగిన సవరణలు సూచించి, చిన్న మార్పులు చేసి ముందుగ 
ఆ స్థలాన్ని కట్టిన అర్థ నిర్మాణాన్ని అమ్మించడం జరిగింది. ప్రియ పాఠకులారా ! గమనించారా 80 లక్షలు 
పెట్టుబడి పెడుతూ ఓ అనుభవజ్ఞుడైన వాస్తు సిద్ధాంతికి ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి వస్తుందనే కక్కుర్తితో వారి 
తలపై వారే రాళ్ళు వేసుకున్నారు. ఇలాంటి అనుభవాలు మీకు వద్దు. మీకు నిజంగా వాస్తు చూపించుకోవాలని 
ఉంటే మీరు బాగా అభివృద్ధిలోకి రావాలని ఉంటే మంచి అనుభవజ్ఞుడైన వాస్తు సిద్ధాంతితోనె మీ గృహాన్ని 
మీ ఫ్యాక్టరీలను, మీ స్థలాలను, ఇతరత్రా మీ ఆస్టులను పరిశీలింప చేయించుకొని చక్కటి ఫలితాలు 
పొందండి. అప్పుడే మీ ఇల్లు కళకళలాడుతుంది. 

అ ఇల్లు త్రీ స్వంతం. మీ ఇంటికి మీరే యజమానులు. మీరు బాగుండాలనే నా తలంపు. 
నా భావన. మీరు అభివృద్ధిలోకి వచ్చి, సంఘానికి, దేశానికి సేవ చేస్తే నేనెంతో సంతోషిస్తాను. ఎదుకొండలనాడు 
మిమ్మల్ని ఆశీర్వదించుగాక. విజయీభవ. 


సాధారణంగా మనకు వాస్తుశాస్త్రంపై అనేక ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. “వాస్తు ప్రశ్నలు - సమాధానములు” 
పుస్తకములో వాస్తు శాస్త్రంపై గల ప్రశ్నలను మరియు వాటికి సమాధానములను తెలియజేయడమైనది. అన్నిటికన్నా 
ముఖ్యంగా ఈ పుస్తకంలో వాడినటువంటి థీమ్‌ అందరినీ అలరింపజేసినది. వాస్తు శాస్త్ర ప్రపంచంలోనే మొట్టమొదటి 
సారిగా ఆహ్లాద పూరితంగా పుస్తక రచనను స్వంతం చేసుకున్న “వాస్తు ప్రశ్నలు - సమాధానములు” 
e-book పుస్తకమును అతి తక్కువ ధరకు మీకు అందుబాటులో ఉంచడమైనది. 

- రచయిత : సురేష్‌ సిద్ధాంతి. ఫోన్‌ : 98481 14778 


రాతియుగం అయ్యింది. స్వర్ణయుగం అయిపోయింది. నేడు ఫ్యాక్షన్‌ యుగం. తండ్రిని చంపాడు, అన్నను 
చంపాడు, కొడుకును చంపాడని ప్రత్యర్థుల పీచమణు స్తుంటారు. ఎలాగోలా కాళ్ళీరు విషయమై పాకిస్థాన్‌ను 
ఒప్పించి మంచి రాజీ మార్గం కుదుర్చుకోవచ్చుకానీ ఫ్యాక్షనిస్టులు మాత్రం పట్టిన పట్టు వదలరు. అనుకున్నది 
సాధించేంతవరకు పట్టుకున్న విషయాన్ని వదిలే ప్రసక్తే ఉండదు. అవతల ఎంత పెద్దవారైనా ఒక్కసారి తొడ కొట్టిన 
తరువాత ఇక వదలడమనేది అసాధ్యం. అవతల వాడో లేదో వీరో ఎవరో ఒకరు పోవాల్సిందే. ఎంత చెప్పినా 
చెవికేసుకోరు. అయితే చాలామందిలో నేడు మార్పులు వచ్చి పగలు, (ప్రతీకారాలను ప్రక్కకు పెట్టి సంపాదనపై 
పడ్డారు. ఒకానొక నాడు ఫ్యాక్షనిస్టులకు కోటి లేదా రెండు కోట్ల ఆస్థులు మాత్రమే ఉండేవి. మరి నేడు వందల 
కోట్లు లేదా వేల కోట్లలో ఆస్థులు కూడబెట్టుకుంటున్నారు. చంపడం, చంపించడం అనేది ఓల్డ్‌ వ్యాషన్‌. నేటి 
ఫ్యాషన్‌ ఏమంటే ఊరిలో ఎంత భాగాన్ని కొన్నామనేది. 

వీరు ఒక స్థలంపై మోజు పెట్టుకుంటారు. ఆ స్థల యజమానిని అమ్మమని అడిగి కోరినంత ఇవ్వడానికి 
వెనుకంజవేయరు. అలాకాదని ఆ యజమాని అమ్మక పోతే విషయం దిద్దుకు పోతే ఇక చూడాలి ఆ యజమాని 
తంటా. ఎక్కడికి పోయినా, ఎవరి దగ్గరకు పోయినా చివరికి ఫ్యాక్షనిస్టుకు మాత్రం ఆ స్థలాన్ని అమ్మాల్సిన 
పరిస్థితులు వస్తున్నాయి. ఫేర్‌ అదృష్టం కొద్దీ ప్రభుత్వంలోని కొందరు అవినీతి పరుల ఆశకు (ప్రజలు బలి అయి 
స్థలాలను వదులుకోవాల్సి వస్తోంది. 

నాకు జరిగిన ఓ ఉదాహరణ చూడండి. 

విశాఖపట్టణంలో నేను ఒకరికి వాస్తు చూస్తుండగా రాయలసీమ నుండి ఓ ఫ్యాక్షన్‌ నేత నాకు ఫోన్‌ చేసి 
తన గృహానికి వాస్తు చూసి తగిన సవరణలు సూచించ మని తెలిపారు. అయితే వారం వరకు నేను రాలేనని 
చెప్పడం, స్వతహాగా నాకు ఫాక్షన్‌ నేతలంటే ఇష్టం లేనందువల్ల చాలా అధికమొత్తమును నా ఫీజుగా చెప్పడం 
జరిగింది. ఎక్కువ మొత్తం చెప్పడం వల్ల ఇలాగైనా అయితే ఆయన నన్ను వదులుతారని ఇతరులచే వాస్తు 
చూపించుకుంటారని యోచన చేసి చాలా ఎక్కువ మొత్తం చెప్పాను. కనీసం నా ఫీజుకు ఆయన ఆలోచన కూడా 
చేయలేదు. అడిగినంత ఇస్తానని ఉన్న పళంగా బయలుదేరి రమ్మని తెలిపారు. భువనేశ్వర్‌లో ఓ ప్రోగ్రాంను 
ముగించుకు వస్తానని చెప్పినా వినకుండా ఉన్నపళంగా బయలుదేరాలి, మీరు కోరిన ఫీజు ఇవ్వడానికి సిద్ధపడ్డా 
ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తారని రమ్మని కోరడం జరిగింది. 

మనసు చంపుకొని వెళ్ళడానికి నిర్ణయించుకోలేదు. సరేనని ఊరకున్నాను. ఫ్యాక్షనిస్టుగా ! పట్టుకుంటే 
వదలడు. కచ్చితంగా 13 గంటల తరువాత నేనున్న లాడ్డీకి వారి మనిషి వచ్చాడు. ఆశ్యర్యపోవడం నా వంతైనది. 
మీది విశాఖపట్నమా అని అడిగిన నా ప్రశ్నకు కాదని, ఫ్యాక్షన్‌ నాయకుడు పంపాడని మీరు ఉన్నపళంగా 
బయలుదేరాలని, బండి తీసుకువచ్చామని తెలిపాడు. ఏమి చేయాలో నాకు పాలుపోలేదు. ఎందుకైనా మంచిదని 
ముందు కాఫీ తాగండని చెబుదామని లేచేలోపే వారి మిగతా మనుషులు బిరాబిరా రూంలోనికి చారబడటం, నా 
లగేజీనంతనూ నా పర్మిషన్‌ లేకుండానే తీసుకుపోవడం జరిగింది. నేను రానని ఎంతగా చెప్పినా వినక బలవంతంగా 
నన్ను వెహికల్‌ దగ్గరకు తీసుకువెళ్ళారు. లాడ్జి బిల్లు కడతానని, ఆగమని చెప్పినా వినక క్షణంలో వారే లాడ్జి బిల్లు 
కట్టి వెహికల్‌ స్టార్ట్‌ చేశారు. 


మనను చంపుకొనీ వారితో వెళ్ళాలా! లేదా అబద్ధం చెప్పి తప్పించుకోవాలో నిర్ణయించుకొనేలోపే చేతులు 
పట్టుకున్నారు. సరే అయ్యిందయ్యిందని టాయిలెట్‌కు వెళ్ళొస్తానని చెప్పి లోనకు వెళ్ళాను. నక్షత్రకులు వదులుతారా! 
టాయిలెట్‌ బయటే కాచుకు కూర్చున్నారు. టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడపలేక 15 నిముషాలకే బయటకు 
వచ్చాను. బయట సిద్ధంగా ముగ్గురున్నారు. ఇక తప్పదు. వెళ్ళాల్సిందే. 

రాయలసీమకు ప్రయాణమై నాయకుని ఇంటికి చేరాను. అయితే నేను ఊహించినట్టుగా కాక ఆ 
నాయకుడు నన్ను సాదరంతో రెండు చేతులు పట్టుకొని ఆహ్వానించి మా మనుషులు ఏమైనా తమపట్ల పొరపాటు 
చేసివుంటే నన్ను చూసి ఏమనుకోవద్దని ముందుగా లోనికి పిలుచుకువెళ్ళి జీడిపప్పుతో, నేతితో చేసిన ఉప్మాను 
వడ్డించారు. వారి పట్టు వారిదే. నా పట్టు నాదే. నేను ఎక్కడా తిననుగా. అరగంట బతిమలాడినా తినలేదు. 
ఉల్లిపాయ ఆహారం నేను ముట్టను. చివరకు విషయం తెలిసి ఉల్లిపాయ లేకుండా చేయిస్తానని ఎంతగా చెప్పినా 
వినక నేను ఏ ఆహారమూ ముట్టనని నిర్భయంగా చెప్పాను. చివరకు రెండు పళ్ళను మాత్రము స్వీకరించడం 
జరిగింది. 

నము అనుకున్నదొకటి జరిగింది ఇంకొకటి. ఫ్యాక్షన్‌ నాయకులంటే ఎంతో క్రూర స్వభావమును కలిగి 
ఉంటారని, రాక్షసులుగా ప్రవర్తిసారని ఏదేదో ఊహించుకుంటూ ఉండేవాడిని. దీనికి బద్ధ వ్యతిరేకంగా ఆయనగారు 
ఎంతో ఆప్యాయతతో, నవ్వు ముఖముతో వినయంగా నా పక్కన నిలబడి మరీ నన్ను ప్రశ్నించడం, నా నుండి 
సమాధానాలు పొందడం నిజంగా మరిచిపోలేని సంఘటన. వారి ఇంటి ప్రోగ్రాము అయ్యింది. ఆయన పద్ధతి 
ప్రకారం నేను కోరిన ధనము పైగా 10,116/- తాంబూలములో 5 రకాల పళ్ళతో కలిపి ఇవ్వడానికి వచ్చాడు. 
నెను తిరస్మరించాను. ఇటువంటి ధనాన్ని ముట్టడానికి నా మనస్సు అంగీకరించదు. ఎంతగా ప్రాధేయపడినా 
నేను మాత్రం ఒక్కరూపాయి ముట్టనని రక్తం కూడు తిననని బాగా ధైర్యం తెచ్చుకొని చెప్పాను. ఆయనకు ఎంత 
కోపమొస్తుందోనని ఓ పక్క ఆలోచన వున్నా ఇతరులను బాధపెట్టి దోచిన సొమ్మును నేనెప్పటికీ దక్షిణగా 
స్వీకరించడానికి ఇష్టపడను. 

కష్టపడి సంపాదించిన సొమ్ము 10 రూపాయలుంటే ఇవ్వమని అది నాకు లక్ష రూపాయలతో సమానమని 
తెలుపగా ఆయన నిజంగా ఆలోచనలో పడ్డారు. దేనికంటే కష్టపడి సంపాదించిన సొమ్ము ఏమైనా ఉంటే కదా! 
చివరకు గంట ఆర్ష్యుమెంట్‌ తరువాత ఆయన ఒక స్థిర నిర్ణయం తీసుకొని ఒక నెలలోపుగా కష్టపడి సంపాదించిన 
సొమ్ము తమరికి పంపుకుంటానని తెలిపారు. 

ఆయనకు మనుషులు, (పేమ, అనురాగాలు, ఆప్యాయతల గురించి వినయంగా హితబోధ చేసి, ఆయనలో 
క్రూర స్వభావం నశించడానికి వారింట వాస్తు అడ్డస్ట్‌మెంట్‌ చేసివుంటిని. నాకు ఏ కష్టమొచ్చినా ఎవరితో 
వ్యవహారమొచ్చినా తనను వెంటనే కాంటాక్టు చేయమని మిగతా విషయాలు అన్నీ నేనే చూసుకుంటానని చెప్పారు. 

నాకు ఎవరితోనూ వ్యవహారాలుండవని ఆయనకు తెలిపి నేను తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా 
ఒక్కటంటే ఒక్క పండు తమ తృప్తిమేరకు ఆరగించ మని కోరడం, ఒక కొబ్బరికాయ నీరు త్రాగి బయలుదేరగా 
వారే వారి వెహికల్‌లో నన్ను శ్రీశైలంలో దింపారు. ఎంత వద్దని చెప్పినా వినలేదు. నేను బయలుదేరే ముందుకూడా 
ఆ ఫ్యాక్షన్‌ నేత ఒక్క నెలలోపుగా కష్టపడిన సంపాదన ఎంతైనా సరే మీకు పంపుతానని మరీ మరీ తెలిపివుండెను. 

కచ్చితంగా నెల తరువాత ఆయన నుండి నాకు ఫోన్‌ వచ్చినది. క్షమించండి. కష్టపడి సంపాదించడమంటే 
ఎంతో కష్టమనే విషయం అర్థమైంది. నిజంగా మీలాంటి వారితో పరిచయం కావడం నా అదృష్టమని ఇక 


జీవితంలో ఎవరి నుండీ బలవంతంగా ఏదీ ఆశించనని సాధ్యమైనంతవరకు మీరు తెలిపిన విధంగా ధర్మ విధానాల 
ద్వారా సంపాదనకు పూనుకుంటానని తెలిపారు. దీనితో నేను ఆయన దగ్గరకు వెళ్ళిన పని సంపూర్ణమయినది. 
తృప్తిగా నిట్టూర్చాను. కుక ఫ్యాక్షన్‌ నేతను మార్చడం జరిగింది. నా జీవితానికి నిజంగా ఇది ఓ అపురూపమైన 
కానుక. 


ఫ్యాక్షన్‌ నేతలకు మనవి : 

కష్టపడి సంపాదించడం ఎంత కష్టమో పై ఉదహరించిన ఓ యదార్థ విషయం ద్వారా మీరు తెలుసుకుని 
ఉంటారు. చదువుకున్నారు. ప్రపంచజ్ఞానం మీకు తెలిసి నంతగా ఇతరులకు తెలియకపోవచ్చు. సిద్ధాంతులకు 
ఎంతో మర్యాద ఇస్తారు. అసలు మీకు కోపం ఉందా అనేది కూడా తెలియకుండా ప్రవర్తిస్తారు. ఎంతో అభిమానం 
కురిపిస్తారు. అనుకుంటే ఏదైనా సాధించే మీలాంటి వారికి ఒక చిన్న మార్పు తేవడం కొరకై నా ఈ ప్రయత్నం. 
నేను చెప్పబోతున్న ఓ మాటను శ్రద్ధగా ఆలకిస్తారా ? కేవలం నెల అంటే ఒక్క నెల రోజులు మాత్రం మీ 
సంపాదనంతనూ పక్కన పెట్టి ధర్మ బద్ధంగా, న్యాయంగా ఎంత సంపాదించగలరో ముందుగా చూసుకోండి. మీ 
వారుషము; పట్టుదలలను న్యాయబద్దంగా సంపాదన చేయు విషయంలో చూపించండి. ఈ దినం మీకు బలం 
ఉండవచ్చు. అలాగని ఇతరుల సొమ్మును అన్యాయంగా, అక్రమంగా దోచుకున్నచో రేపటి దినం పరిస్థితి ఏమిటి. 
మీకన్నా ఇంకొక బలవంతుడు సంఘంలో జనియించవచ్చు. అతని ముందు తట్టుకోలేనూ పోవచ్చు. ఆ బలవంతుడు 
మీరు అక్రమంగా సంపాదించిన ఆస్టులన్నింటి నీ దౌర్జన్యంగా ఆక్రమిస్తే మీ మానసిక క్షోభ ఎంత భయానకంగా 
ఉంటుందో ఒక క్షణం నిదానంగా యోచన చేస్తే అప్పుడు మీకు కాలుతున్న పెనంపై చేయి పెట్టినట్లుగా ఒక్క 
ఉదుటున శరీరమంతయూ ప్రకంపిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తుంది. దౌర్జన్యంగా సంపాదించిన మీకె కోభ 
కలిగితే ధర్మ సంపాదన చేసిన నిజమైన ఆస్థి యజమానికి ఎంతటి బాధను కలిగించి ఉంటారో ఒకసారి ఆలోచించరూ. 
ఇతరులను బాధ పెట్టి ఒక్క రూపాయి కూడా సంపాదన చేయవద్దు. 

కష్టించి సంపాదించుకుకోవాలనే ఆలోచన మీ హృదయంలో మొలకెత్తినచో దైవానుగ్రహము లభించినట్లే. 
భగవంతుడు మీకు అన్నింటా మేలు చేయు గాక. 


సూచనలు : 


కొన్ని సూచనలు మాత్రమే మీకు తెలుపుకుంటున్నాను. మీరు మారి ధర్మ పద్ధతులలో వడిసి ననెతతో 
సంతోషిస్తాను. దయచేసి గమనించండి. 


నైబుతి దోషాలు లేకుండా జాగ్రత్త వహించాలి. 
ఆగ్నేయము దోషము లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. 


తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం వదులుకోవాలి. 


పశ్చిమమున తూర్పు కంటే ఎక్కువ ఖాళీస్థలం ఉండరాదు. 

ఈశాన్యములో గుంత తప్పనిసరి. 

మీ ఇంటి వెనుక పశ్చిమము, నైబుతి, దక్షిణముల యందు ఖాలీ స్థలములు ఉండకుండా జాగ్రత్త వహించండి. 
చెడువీధిపోట్లు లేకుండా జాగ్రత్త వహించాలి. 


ఈశాన్యములో బరువులుండకుండా చూసుకోవాలి. 


ఈశాన్యము తెగకుండా తూర్పున గృహానికి వాలువసారా వేసుకోవడం చాలామంచిది. 
చివరిగా ఓ ఫ్యాక్షన్‌ నేతతో జరిగిన అనుభవాన్ని చూడండి. నేను సాధారణంగా ఎక్కువ కాలము 
కర్నాటకలో ఉండడము జరుగుతుంటుంది. ఓనాడు నేను మైసూరు మహానగరంలో ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో 
ఫ్యాక్షనిస్టులకు పేరు పొందిన రాయలసీమ యందలి ఓ ఊరి నుంచి నాకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. 
ఊరి నుంచి మాట్లాడుతున్నాము. నీవు సురేష్‌ సిద్ధాంతేనా. నేను అవునన్న తర్వాత వారు 
“మా ఊరికి వాస్తు చూడటానికి నీవు రావాలి. మాది రాజకీయ కుటుంబము (వారు ఫ్యాక్షనిస్టులమని చెప్పలేదు). 
మా గృహమును వాస్తు శాస్త్ర రీత్యా సవరించాలి అని తెలిపి, ఎన్ని రోజుల్లో వస్తావు అని అడిగారు (సాధారణంగా 
మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మీరు అని సంభోదిస్తాము. కానీ ఇక్కడ వీరు నీవు.. నీవు.. అని 
సంబోధించడాన్ని గమనించారు కదూ!). అప్పుడే నాకు అనుమానం మొదలైంది. సాధారణంగా పద్ధతులు తప్పిన 
వారు ఎదుటివారికి గౌరవాన్ని ఇవ్వరు. నా అనుమాన నివృత్తి కోసం మీరు ఫ్యాక్షనిస్టులా అని అడిగాను. బెనని 
చెప్పారు. ఇక నేను క్షణాలలో ఆలోచించి ఓ నిర్ణయం తీసుకొని ఇప్పటిలో సమయం లేదు, మూడు నెలల తర్వాత 
వస్తానని చెప్పాను. అలా కాదు ఒక వారం లోపుగా రావాలని వారు కోరారు. కుదరదని చెప్పాను. ఇంకేం 
రావాల్సిందేనని పట్టుబట్టాడు. సరే చూద్దామని అంతటితో ఈ సంభాషణను వదిలేశాను. 
వారం గడిచిన తర్వాత తిరిగి వారి నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ఇంకో వారం గడువు కావాలని కోరాను. 
ఇక వారి పంతం పెరిగింది. మేము పిలిచినా కూడా రావా! మేము ఎవరనుకుంటున్నామో నీకు తెలుసా! నీవు 
కోరినంత ఇస్తామన్నా కూడా రావా! రేపు వస్తున్నావు అని ఫోన్‌ పెట్టేశారు. నేను కూడా రాయలసీమ వాడినే. ఇక 
మనస్సులో ఓ నిర్ణయం తీసుకున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ గౌరవం ఇవ్వని వారి గృహాన్ని పరిశీలన 
చేయరాదు. ఒకవేళ బలవంతంగా పిలుచుకు వెళ్లినా వారి గృహానికి వాస్తు సవరణలు చూపించరాదు అని 
నిర్ణయించుకొని నా వని నెను చేసుకుంటున్నాను. మరుసటి దినం ఉదయం నేను బెంగుళూరులో ఉండగా, ఓ 
లోకల్‌ కాల్‌ వచ్చింది. మేము వాస్తు చూపించుకోవాలి మీరు ఎక్కడున్నారో తెలపండని చాలా గౌరవమిస్తూ ఓ 
కంఠం అడగడంతో నేనున్న లాడ్జి పేరు చెప్పాను. ప్రస్తుతం గదిలోనే వున్నారా అని అడిగారు. జెననడంతో సరే 
వచ్చి మాట్లాడుతామని ఫోన్‌ పెట్టేశారు. సరిగా 40 నిమిషాల తర్వాత బిల బిలమంటూ నేనున్న గదిలోకి 6 మంది 
జనం వచ్చేశారు. రావడం రావడం నన్ను నోరు మెదపనియ్యక అయ్యగారు పిలుస్తున్నారు రమ్మని ఎంత చెబుతున్నా 
వినక బలవంతంగా గది ఖాళీ చేయించి వారి వాహనంలోనే వారి ఊరికి పిలుచుకు వెళ్లారు. మనసంతా చేదుగా 
తయారైంది. చివరికి సిద్దాంతుల జోలికి కూడా ఫ్యాక్షనిస్థులు రావడం చాలా బాధకు గురి చేసింది. వారి ఊరికి 
వెళ్లడం, అక్కడ వారి నేతతో మాట్లాడటం నెను వాస్తు చూడనని తెలపడం, నన్ను ఓ గదిలో ఉదయం నుంచి 
సాయంత్రం వరకు బంధించడము జరిగినది. వారికి కావలసింది నాతో వాస్తు చూపించుకోవడము కాదట. 
పిలిచినా రానందుకు వారం దినాలు గదిలో బంధించాలని వారి నేత నిర్ణయం తీసుకున్నాడట. నన్ను గదిలో 
బంధించాక ఇక ఏమాత్రం తాపత్రయం పడకుండా పశ్చిమ గోడకు ఆనుకోకుండా నైరుతి భాగములో కూర్చొని 
పద్మాసనం వెసుకొని దైవధ్యానం చేసుకోసాగాను. దాదాపుగా రెండు గంటల సమయం గడిచిన తర్వాత అలాగే 
నిద్ర పోయాను. నిండా మునిగిన వాడికి చలి ఏమిటి. నేను ఏమీ తప్పు చేయలేదు. అనవసరంగా నన్ను 


బంధించారు. అనుభవిస్తారనుకొని ఏ తాపత్రయం, కంగారు లేక ఉంటిని. సాయంత్రం గది బయట చాలా 
గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి. నేత తల్లి అందరిని దండిస్తున్నది. ఏమి మాట్లాడుకున్నారో తెలియదు. వెంటనే గది 
వాకిలి తెరిచి ఆ నేత జనని నాకు చేతులెత్తి నమస్కరించి అయ్యా! వీళ్లు మూర్చులు. జరిగిన తప్పిదాన్ని పెద్ద 
మనస్సు చేసుకొని క్షమించి ఇక్కడి నుంచి దయచేసి వెంటనే వెళ్లిపోండి అని తెలిపి వాహనం సిద్ధం చేయించి తను 
కూడా వాహనంలో ఎక్కి ఊరి పొలిమేరల వరకు వచ్చి నన్ను బస్సులో కూర్చుండబెట్టి చేతిలో డబ్బు ఇచ్చేందుకు 
ప్రయత్నం చేసెను. గౌరవంగా నేను తిరస్మరించి ఆవిడకు చేతులెత్తి నమస్కరించి బస్సు ఎక్కాను. ఇదంతా 
జరిగినప్పుడు నేత అక్కడ లేడు. సమయం చూసుకొని అతని తల్లి నన్ను విడిపించింది. మరుసటి దినం ఉదయం 
నేత మాట్లాడుతూ బ్రతికిపోయావ్‌! ఇక నీవు చేసిన దానికి, నేను చేసిన దానికి చెల్లు అని అన్నాడు. నేను ఏమీ 
మాట్లాడక నిశ్శబ్ధంగా ఉన్నాను. అనవసరంగా వీరితో మాటలు పెంచుకోవడం నాకు సుతరామూ ఇష్టము లేదు. 

ఇది జరిగిన నెల రోజుల తర్వాత ఇదే ఫ్యాక్షన్‌ నేత నాకు ఫోన్‌ చేసి మీ మనస్సు నొప్పించిన దానికి 
మరియు మిమ్ములను అనేక విధాలా ఇబ్బందులు పెట్టిన దానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను. “మీరు” మా 
గృహమును చూడకపోయినా ఫర్వాలేదు. దయచేసి మా అతిధి మర్యాదలను, ప్రీతితో మేము ఇచ్చే రుసుమును 
కాదనక తీసుకోవలెను. “మీరు” ఎక్కడ వున్నా దయచేసి రావలెయును. లేదా కారు పంపమంటే పంపుతాను. 
తప్పనిసరిగా “పురు మా గృహానికి విచ్చేయవలసినదే... 

నిజాయితీని, ధర్మాన్ని వాస్తు శాస్త్రవేత్త పాటించాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ధర్మమే మనను 
కాపాడుకుంటుంది. ఫ్యాక్షన్‌ నేత కాదు ఎవరు వచ్చినా ధర్మాన్ని ఎదురించు శక్తి అసాధ్యము. ఆయనకు ఏం 
జరిగిందో నాకైతే తెలియదు. చివరకు పులి పిల్లి అయ్యింది. 


ఉమ్మడి (ప్రజలు కలిస్తే సంఘం అవుతుంది. అటువంటి కొన్ని సంఘాలు కలిస్తే సమాజమవుతుంది. 
సమాజాల నిర్వహణకు కొందరు నిర్వహాకులు కావల్సి ఉంటుంది. వీటికి ప్రభుత్వాలు ఏర్పడాలి. ఈ 
ప్రభుత్వం యందు పనిచేయు వారే సంఘ నిర్వహణ బాధ్యతను చేపడతారు. వీరు ప్రతి ఒక్కరి శ్రేయస్సును 


కోరవలసి ఉంటుంది. మెజారిటీ ప్రజలు కలిసి ఏర్పాటు చేసుకున్నదే ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ 
ప్రభుత్వం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి. అవసరమైన సమయాలలో ప్రభుత్వానికి తగిన తోడ్పాటును 


ఇవ్వవలసి ఉంటుంది. ఇది ప్రజలందరి బాధ్యత. నా బాధ్యతగా : 

గౌరవనీయ ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఏమనగా ప్రభుత్వము, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆఫీసులు బాగుంటే 
ప్రజలందరూ సుఖపడుదురు. ప్రాంతమంతయూ, రాష్ట్రము, దేశమంతయూ అభివృద్ధి అగును. మన రాష్ట్రాలు, 
మన దేశం. మనకు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకుంది. వాస్తురీత్యా నిర్మాణాలు తేని ఏ సంస్థ 
అయినా అనేక ఆటుపోట్లను ఎదుర్కోవలసి ఉంటుంది. 

నేను వార్తాపత్రికలకు వ్రాసిన ఆర్టికల్స్‌ యందు, క్యాలెండర్‌ వెనుక వ్రాసిన వాస్తు వివరాల యందు 
ఎన్నో సార్లు వాస్తు రీత్యా కార్యాలయములను నిర్మాణం కావించమని ప్రభుత్వాలకు విన్నపం చేసుకోవడమైనది. 

ప్రభుత్వ అధికారులు గృహములకు వాస్తు చూపించుకొని సవరణలు కావించుకుంటారు. వారు 
ఆఫీసులను కూడా వాస్తు రీత్యా సవరిస్తారని తెలిపితే నాకెందుకు ఈ తలనొప్పి. ఈ రోజు ఉంటాను, రేపు 


ట్రాన్స్‌ఫర్‌ అవుతాను, నాకిదంతా అనవసరం అని ముఖము మొటమొటలాడిస్తారు. ఈ విషయాలు నాకు 
ఎన్నో సార్లు అనుభవమైనది. అయినా పెద్ద అధికారుల దగ్గరకు వెళ్ళి నప్పుడు నా బాధ్యతగా ఇప్పటికీ 
విన్నవిస్తూనే ఉన్నాను. 

గౌరవనీయ ప్రభుత్వ అధికారులూ, ప్రభుత్వ ఆఫీసు అనగా తల్లి తరువాత తల్లి లాంటిది. తల్లి 
కుమారుని కడుపు మాత్రమే చూస్తుంది. అయితే ప్రభుత్వ ఆఫీసు మీ కుటుంబాన్నంతటినీ పోషిస్తున్నది. తల్లి 
కన్నా ప్రభుత్వ ఆఫీసు గొప్పదని చెప్పవచ్చును. ప్‌ ప్రభుత్వ ఆఫీసులకు నేను ఏ మాత్రమూ సంబధించిన 
వాడిని కాదు. అయిననూ ఉత్సాహంగా, ఉచితంగా వాస్తు చూడడానికి సదా సిద్ధముగా ఉంటాను. మీ ఇళ్ళకు 
ఎంత ప్రముఖ్యత ఇచ్చి వాస్తు చూపించుకుంటారో అంతే ప్రాముఖ్యతను ఇచ్చి ఆఫీసులకు కూడా వాస్తు 
చూపించుకోవడం ద్వారా ఉద్యోగస్తులందరూ ఉత్సాహంగా పనులు నిర్వర్తించి ప్రజల బాగోగులను పూర్తీగా 
పట్టించుకొని ఆఫీసుకు సంఘము నందు ఒక మంచి పేరును తీసుకు వస్తారు. 

కార్యాలయమునకు కార్యాలయాధికారియైన మీకు, ప్రతిష్ట పెరుగుతుంది కదా. అన్నిటికన్నా ముఖ్యంగా 
మీ ఇంటిల్లిపాదినీ ఆర్థికంగా ఆదుకుంటున్న కార్యాలయమునకు న్యాయం చేసిన వారవుతారు. 

మరొకనారి శా విజ్ఞప్తిని గమనింవేండీ. నెను ప్రభుత్వ భవనాలకు, కార్యలయాలకు, ప్రభుత్వానికి 
సంబంధించిన ఏ నిర్మాణమునకైనా ఉచితంగా వాస్తు చూస్తాను. మా తాత గారు స్వాతంత్ర సమరయోధులు. 
దేశం కోసం తెల్ల కుక్కలతో పొట్లాడి 2 సం॥ 3 నెలలు జైలులో ఉండిరి. నాకు ఈ దేశం పైన విపరీతమైన 
ప్రేమ ఉన్నది. ఏదో ఒక మంచి కార్యము చేయాలని తలపోస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నప్పుడు మీరు 
ఆలస్యం చేయడం భావ్యం కాదుకదా. నా వాస్తు సేవలు ఇంకా ఈ దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమర 
యోధులకు ఉచితంగా అందిస్తాను. దేశ భద్రతను కాపాడే సైనికులకు ఉచితంగా వాస్తు చూస్తాను. మీ 
సమస్య నాకు బాగా తెలుసు. అది ఏమిటంటే ప్రభుత్వ ఆఫీసులకు వాస్తు సవరణలు కావిస్తే ఆ ఖర్చు ఎవరు 
భరిస్తారు. ఇది అక్షరాలా మీకున్న ముఖ్యమైన సమస్య నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ సమస్యను మీరు పరిష్కరించి 
ప్రభుత్వ కార్యాలయాలకు తగిన సేవ చేస్తారని భావిస్తున్నాను. 


రక్తదానం చేయండి 


ఆపస్సమయములో దెబ్బతిన్న వారికి, అవసరమైన వారికి రక్త దానం చేయండి. 18 సం॥నుండి 60 
సం॥ వరకు ఆడగాని, మగగాని ఎవరైనా సరే ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చును. రక్తదానం చేయువారికి 
చర్మ వ్యాధులు, అంటురోగాలు, క్యాన్సరు, గుండెపోటు, పక్షవాతము ఇతర రోగాలు ఉండరాదు. రక్తదానం 
చేసినందు వల్ల ఎటువంటి ప్రమాదమూ లేదు. పైగా ఆరోగ్యము కూడా మీరు రక్తాన్ని దానం చేసిన తరువాత 
కేవలం నెలలోపలే శరరీం కోల్పోయిన రక్తంను తయారు చేసుకుంటుంది. మూడు నెలల లోపలే రక్త 
కణాలను ఇతరములను తయారు చేసుకొని ఇంకొక సారి రక్త దానం చేయడానికి సిద్ధ పరుస్తుంది. అయితే 
3 నెలలకొకసారి రక్త దానం చేయవద్దని డాక్టర్లు చెప్తారు. ఇలా చేస్తే కాస్త నీరస పడడం తప్ప ఇంకేమీ కాదు. 
5 నెలలకొకసారి ఆరోగ్య వంతులు రక్త దానమును నిరభ్యంతరముగా చేయవచ్చును. ఇప్పటికి నేను 19 
సార్లు రక్త దానం చేశాను. మీరూ రక్తదానం చేయండి. ఏ ప్రమాదము లేదు. ప్రమాదములో ఉన్నవారిని 
కాపాడిన వారవుతారు. రక్తదాతలకు ప్రభుత్వం వారు తగిన ప్రోత్సాహము ఎక్కువ చేయవలసి ఉంటుంది. 


వృక్షో రక్షతి రక్షితః . వృక్షాలను వనదేవతలని ఏ పుణ్యాత్ముడు అన్నాడోగాని ఆయనకు కోటి 
దండాలు. ఏం వాస్తో ఏమో, వృక్షాల పరంగా తలుచుకుంటే వాస్తు అంటే ఒక్కోసారి కోపము వచ్చే మాట 
వాస్తవమే. వాస్తు పేరు చెప్పి తూర్పు, ఉత్తర, ఈశాన్యములో ఉన్న వృక్షాలన్నిటినీ కొట్టివేస్తున్నారు. దీనికి 
ఇంకో మార్గం వెతుక్కోవడం చాలా మంచిది. 

వాస్తు శాస్త్రజ్ఞులందరికీ నా విన్నపము. వాస్తుపేరు చెప్పి వృక్షములను కొట్టివేయడం సబబా. వృక్షమన్న 
ప్రాణమేకదా. చల్లని నీడనిచ్చును. తినడానికి పండ్లుఇచ్చును. కాలుష్యములను దిగమింగును. భూమికి 
చల్లదనమును ఇచ్చును. గృహమునకు కావాల్సిన చెక్క సామానంతటిని వృక్షములే కదా ఇస్తున్నవి. ఇంతలా 
మనకు అవి సేవలు చేస్తుంటే, ఎక్కడా వాటిని బ్రతకనీయకపోతే ఎలా? చల్లటి గాలినిచ్చును. రేడియేషన్‌ను 
తొలగించును. ఇంకా ఇతరత్రా లాభాలు చెట్ల వల్ల ఎన్నో మనము అనుభవిస్తున్నాము. తరువాత నిర్ధాక్షిణ్యంగా 
వాటిని నరికివేస్తున్నాము. నా వాస్తు శాస్త్ర అనుభవంలో ఇప్పటికి ఒక్కసారి మాత్రం కర్ణాటక యందలి 
గంగావతిలోని ఓ గృహముయందు ఈశాన్య భాగంలో ఉన్న చెట్లను కొట్టివేయవలసినదిగా గృహస్టునికి 
తెలిపి ఉంటిని. నా మాటను అనుసరించి ఆయన చెట్లను కొట్టివేయించెను. ఆ విషయం తలచుకున్నప్పుడల్లా 
మనసంతా చేదుగా ఉంటుంది. ఎంతటి పాపపు పని చేసానని ఇప్పటికీ బాధపడుతుంటాను. పచ్చగా చెట్లతో 
కళకళలాడుతున్న వారి ఈశాన్య భాగములో చెట్లు కొట్టివేయించి ఘోరమైన తప్పిదమే చేశాను. వాస్తురీత్యా 
ఈశాన్య భాగంలో బరువుండడం మంచిది కాదు. అలాగని చెట్లను కొట్టివేయించడం చాలా తప్పు. ఎప్పుడైతే 
నేను ఈ పని చేశానో నాలో పాప భీతి మొదలైనది. పది రోజులు నాకు ఏ ప్రోగ్రాము రాలేదు. వాస్తు 
చూడమని నన్ను ఎవరూ కోరలేదు. నాకు అదియే సరియైన శిక్షగా భావించాను. తరువాత వచ్చిన వానకాలంలో 
యాభై చెట్లను ఇతర ప్రాంతములో ప్రజలచే నాటించాను. అప్పటికి గాని నా హృదయ వేదన తీరలేదు. 

గౌరవనీయ వాస్తుశాస్త్రజ్డులు, నేను అనుభవించిన బాధను, క్షోభను అర్థం చేసుకోండి. అటువంటి 
క్షోభ బుద్ధిమంతులు, తెలివిపరులు, గౌరవనీయులైన మీకు వద్దు. 

ఈశాన్య భాగములో చెట్లు ఉన్న గృహముయందు మిగిలిన ప్రాంతములలో చెట్లను నాటినచో చాలును 
అను జ్ఞానము ఆనాడు లేకపోయినది. 

ఆ తరువాత ఎన్ని ప్రోగ్రాములకు వెళ్ళిననూ ఇంతవరకూ ఒక చెట్టును కూడా కొట్టివేయించలేదు. 

మహారాష్ట్రయందలి షాంగ్లీ యందు ఓ గృహస్సుని ఇంట కచ్చితంగా ఈశాన్య భాగములోనే నాలుగు 
చెట్లు ఉండేవి. ఆ గృహస్థునికి నేను ఓ సలహా ఇచ్చాను. మిగిలిన ప్రాంతమంతయూ చెట్లను నాటుకోమని 
తద్వారా ఈ దోషము ఏ మాత్రమూ మిమ్మల్ని ఇబ్బంది చేయక తొలగిపోవును అని చెప్పి గృహము యందు 
ఉన్న వాస్తు దోషములను తొలగించడానికి మార్గము చెప్పాను. 

నేను చెప్పిన మాట తు.చ. తప్పకుండా ఆయన పాటించడం, మంచి ఫలితములు రావడం జరిగినది. 


ఇప్పటికీ ఆ గృహస్థుని ఇంట ఈశాన్యములో చెట్లు అలానే ఉన్నాయి. 


గృహముయందు పశ్చిమ, దక్షిణ, నైబుతి భాగములయందు బలమైన వృక్షములు ఉండడం వల్ల 
గృహస్టునికి అధిక భద్రత ఏర్పడును. ఈ (ప్రాంతంలో చెట్లు ఉన్నచో తూర్పు ఉత్తరముల యందు ఉన్న చెట్లను 
కొట్టి వేయవద్దు. అసలుకు ఏ చెట్టునూ కొట్టవద్దు. బృకనెళ్ల ఈశాన్యము భాగములో మాత్రమే చెట్లు ఉంటే 
మీకు వాస్తు దోషమని మనసు పీకుతుంటే, మిగిలిన భాగాలైన ఆగ్నేయ, వాయువ్య, నైబుతిల యందు 
వృక్షములు నాటుకోండి. అప్పుడు ఈశాన్య వృక్షం వల్ల వచ్చు దోషం పోతూ మీకు శుభం జరుగుతుంది. 

ప్రహారీలో గృహమును నైబుతి భాగమున కట్టుకుంటాము. పశ్చిమ, దక్షిణ, నైబుతిల యందు 
స్థలము తక్కువగా వదులుకుంటాము. ఉత్తర, ఈశాన్య, తూర్పుల యందు స్థలం ఎక్కువగా ఉండునట్లు 
చూసుకుంటాము. ఈ విధంగా ఉండడం వల్ల చెట్లను పశ్చిమ, దక్షిణ, నైబుతిల యందు పెంచడానికి 
స్థలము ఉండదు. అలాగని చెట్లను పంచుకోము. ఎక్కువ స్థలమున్న ఉత్తర, తూర్పు, ఈశాన్య భాగములో 
చెట్లను పెంచితే దోషమని చెట్లని పెంచము. మరి చెట్లు ఎలా పెరగాలి. ఎక్కడ పెరగాలి. ఉన్న స్థలమంతయూ 
వాస్తుపేరు చెప్పి చెట్లు కొట్టేస్తు ఉంటే వాహనముల వల్ల, ఫ్యాక్టరీల వల్ల వచ్చు కాలుష్యము ఎలా 
హరింపబడుతుంది ? ఆఖరికి మనకెందుకులే అనుకుంటే మన నెత్తి మీద రాళ్ళు పడక తప్పదు. ఇప్పటికే 
ప్రపంచ దేశాలు వాతావరణ కాలుష్య విషయంలో విపరీతమైన ఆందోళన చెందుతున్నాయి. ఎన్నో కోట్ల 
రూపాయలు చెట్ల కొరకు ఖర్చు పెడుతున్నాయి. 

లండన్‌ యందలి గ్రీన్‌హౌస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మెక్‌గ్రాత్‌ మాట్లాడుతూ భారతదేశంలోని 
వాస్తువల్ల చెట్లకు వినాశనం చుట్టుకుంది. దీన్ని ఎవరో ఒకరు రూపు మాపాలని కోరడం చూస్తే మనము 
ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం చేసుకోవాలి. 

ప్రియమైన ప్రజలారా, గౌరవనీయ పాఠకులారా చెట్లను పెంచండి. వాటి ఆశీర్వాదం మీకు ఉంటుంది. 
మీకు తప్పకుండా శుభం ఒనగూడుతుంది. వాస్తు పరు చెప్పి చెట్లను కొట్టివేయవద్దు. ఒక్కసారి నేను ఈ 
పని చేసినందుకే ఇప్పటికీ బాధపడుతున్నాను. ఆ బాధ మీకు వద్దనుకుంటే చెట్లను మాత్రం దయచేసి 
కొట్టవద్దు. ఒకవేళ మీ గృహముల యందు తూర్పు, ఉత్తర, ఈశాన్య భాగంలో చెట్లు ఉంటే పరిష్కార మార్గం 
సూచిస్తాను. పాటించి చెట్లను కాపాడుకోండి. 

1. గృహమునకు ఈశాన్య మూల తలుపులను ఏర్పాటు చేసుకుంటే గృహముయందు బరువులకు 
వ్యతిరేక స్థానములలో ఉన్న 5 చెట్ల దోషమును హరిస్తుంది. 

2. (ప్రహారీకి ఈశాన్య భాగమున గేటును ఏర్పాటు చేసుకున్నచో గృహము యందు బరువులకు 
వ్యతిరేక స్థానములలో ఉన్న 6 చెట్ల దోషమును హరిస్తుంది. 

స్ట్‌ ఈశాన్యములో గుంత వేసుకోవడం వల్ల గృహములో బరువులకు వ్యతిరేక స్థానములలో 10 
చెట్లు ఉన్ననూ వాటి దోషమును హరిస్తుంది. 

4. పళ్చిమ, దక్షిణ, నైబుతి భాగములలో బలమైన నిండైన ఎత్తైన రాతి అరుగులను నిర్మించుకున్నచో 
గృహముయందు బరువులకు వ్యతిరేక స్థానములలో ఉన్న 11 చెట్ల దోషమును హరిస్తుంది. 

ర్‌ గృహము మేడపైన నైబుతి మూలలో గదిని నిర్మించుకోవడం గాని, నీళ్ళ ట్యాంకును వనుకోవడం 
వల్ల గాం వెసిసివో గృహముయందు బరువులకు వ్యతిరేక స్థానములలో ఉన్న 15 చెట్ల శోషయును హరిస్తుంది. 


ఒకవేళ మీ గృహములో 2 చెట్లు మాత్రమే ఉంటే ! ఏ వాస్తు దోషమూ లేదు. నిశ్చింతగా గుండెలపై 
చేయి వేసుకొని హాయిగా నీద్రపోండి, 

ప్రతి దినమూ చెట్లకు నీరు పోస్తుండడం వల్ల భగవంతునకు పూజ న. నైవేద్యం పెట్టినంత పుణ్యము 
లభించును. 

కొందరు గౌరవనీయ వాస్తుశాస్త్రజ్ఞులకు నేను చెప్పిన పై మాటలు సరిపోక పోవచ్చును. అయితే చెట్లు 
లేకపోతే మానవజాతికి విపరీతమైన కీడు జరుగును. మహనీయ వాస్తుశాస్త్రవేత్తలారా! గృహస్థుడు చెట్లను 
పెంచేవిధంగా వాస్తు శాస్త్రమును అభివృద్ధి చేద్దాము. మీ వంతుగా మీరు ప్రయత్నాలు చేయండి. 

ఎన్నా అభివృద్ధి చెందిన గృహాలు, పల్లెలు, పట్టణాలయందు ఎక్కువగా చెట్లు ఉండడం గమనించడమైనది. 
ఎవరింటిలో ఐతే ఎక్కువ చెట్లు ఉంటాయో వారికి భద్రత బాగా ఉంటుంది. వారు ఉన్నత మనస్స్ములై 
ఉంటారు. వారి పిల్లలు చదువులో బాగా అభివృద్ధి చెందుతారు. ఏకసంద్యాగ్రాహులౌతారు. చెట్లు ఎక్కువ 
ఉన్న గృహముయందు మేధావులు ఎక్కువగా జనిస్తారు. అంతెందుకు మనకు దగ్గరనే కదా బెంగుళూరు, 
మైసూరు నగరాలనే తీసుకోండి. మనం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడి మనుషులు 
ఎంతో నిదానముగా శాంతమూర్తులై ఉంటారు. కోపము చాలా తక్కువ. ఇతరులకు ఇచ్చు గౌరవము ఎక్కువ. 
వారు వ్యాపారములో బాగా సంపాదన చేస్తున్నారు. ఆనందంగా ఉంటున్నారు. చెట్లు ఉన్నచోట శాంతముంటుంది. 
చెట్లు లేకపోతే క్షామము, కోపము, ఉద్రేకము, కామము, ఇతరత్రా రాక్షస గుణములు చేరు అవకాశము 
ఎక్కువ. 

చెట్లు బాగా ఉన్న గృహస్థులు శాంతంగా ఉండి ధనమును బాగా ప్రోది చేసుకొని ఉంటారు. అనుకోని 
విపత్మర ప్రమాదములు జరగడం ఉండదు. వీరికి మాట వినే పనివారు బాగా ఉంటారు. వీరి వాక్కు బాగా 
ఫలిస్తుంది. సమాజంలో వీరికి ఓ ప్రత్యేకమైన గౌరవము లభిస్తుంది. వీరి గృహమునకు ఏదో చెప్పలేనటువంటి 
ఆకర్షణ ఉంటుంది. తద్వారా శుభములు జరుగును. చెట్లు ఎక్కువగా ఉన్న గృహములకు దేవతలు వచ్చిపోవుదురు. 

ఉత్తరము, తూర్పు, ఈశాన్యములయందు చెట్లు వేయగా పోయిన స్థలములో కుండీలను (కుంపట్లు) 
పెట్టుకోవచ్చును. పూల మొక్కలు వేసుకోవచ్చు. పచ్చిక బయళ్ళను తయారు చేసుకోవచ్చు. తోటలు వేసుకోవచ్చు. 

మీ ఊరిలోనే మీ గృహముయందు ఎక్కువగా చెట్లు ఉన్నట్లయితే మీరు నాకు మిత్ర సమానమే. మీ 
గృహమునందు ఇతర వాస్తు దోషాలున్నాయని మీకు ఏదైనా అనుమానం ఉంటే నన్ను తప్పకుండా పిలవండి. 
నేను మీకు ఉచితంగా వాస్తు సలహాలను ఇవ్వగలను. చెట్లను పెంచినవారు దైవస్వరూపులు. భోళాశంకరుడు 
మిమ్మల్ని ఆశీర్వదించుగాక. 


విద్యార్థులు అనగానే మన విద్యా జీవితం గుర్తుకు వస్తుంది. అప్పుడు మనం చేసిన అల్లరి, కష్టపడి చదివిన చదువు, 
మన తల్లిదండ్రులు మనల్ని ప్రోత్సహించిన విధానము గుర్తుకు రాక తప్పదు. అన్నీ సరే, కానీ ఆనాడు వాస్తు 
శాస్త్రమును పాటించి విద్యను కొనసాగించి ఉంటే ఎంతటి అద్భుతమైన ఫలితములను పొందేవారము కదా. గతం 
గతః. ఇక జరుగబోయే భవిష్యత్తు మనకు ముఖ్యము. మనకు వాస్తు శాస్త్రము ఆనాడు అందుబాటులో లేకపోయినా 
నేడు కనీసం మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అయినా వాస్తు శాస్త్రమును పాటించడం వల్ల వారు అతి 
గొప్ప విజయాలను పొంది సమాజంలో మనకు గుర్తింపును తీసుకురాగలరు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని 
ప్రత్యేకంగా విద్యార్థుల కోసం వెలువరించిన “విద్యార్థులు - వాస్తు” ౯-ర00/ను సమాజ శ్రేయస్సును దృష్టిలో 
ఉంచుకొని తక్కువ ధరకు విడుదల చేయడమైనది. - రచయిత : సురేష్‌ సిద్దాంతి. ఫోన్‌ : 98481 14778 


